సాౌహూత్య వ్యాకరణ వ్యాసావళి 


రచయిత: 
దువ్వూరి సూర్యనారాయణ శాస్తి 


విషయ సూచిక 


ఛందశ్శాస్తము - షట్ర్ప్రత్యయములు - భారతి - ఫాల్గుణ మాసం - ప్రజోత్పత్తి సం॥ 
తారకాపచయ విమర్శనము - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంచిక - 1; సంపుటి 21 (1931 
దీపాలవారి జితకాశి - ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సంచిక 2; సంపుటి 28 

కొన్ని వృత్తములు : తన్మత్తబేధములు - ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సంచిక 8; సంపుటి 21 
అప్పకవీయము - యతిప్రాసలు - భారతి; ఫాల్గుణ మాసం అంగీరస సం॥ (1982) 
అప్పకవీయము - యతిప్రాసలు - భారతి; చైత్రమాసం శ్రీముఖ నామ సం॥ (1933) 
ఛందోలంకారములు - దోష ప్రకరణము - భారతి ఆషాఢమాసం; శ్రీముఖ నామ సం[॥ (1938) 
ఛందోదర్పణము - గిడుగువారి పీఠిక (1984) - భారతి; కార్తీకమాసం భావ నామ సం॥ 
నాటకాలు - పాత్రలు - భాషలు - ప్రభుద్దాంధ్ర - 1985 

కొత్త పాత కవిత్వములు - ప్రభుద్దాంధ్ర - 1985 

రసరాద్ధాంతం - భారతి 1985 భాద్రపదమాసం 

రసవాదోపసంహృతి - భారతి 19835 - పుష్యమాసం 

ఆంధ్రవాచస్పత్యము (కొన్ని సందేహాలు) - హిందూసుందరి 

మురారి - అనర్హరాఘవము - సమాలోచనము - హిందూసుందరి 

మురారే సృతీయః పంథాః - చంద్రిక 

వ్యాసపరిశీలనము - చంద్రిక 

శంకరాచార్యులు - మండన పండితుడు - ఉభయభారతి - హిందూసుందరి 


వ్యావహారికాంధ్రము కూడా కృతకమే అగుచున్నది - ఆంధ్రభూమి 


శ్రీ దువ్వూరి సూర్యనారాయణ శాస్త్రి & శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు 


జననము - బాల్యము : 


ఈయన, గోదావరి తీరం ఆత్రేయ, భారద్వజ, గౌతమి నదుల సంగమ స్థానము, తూర్పు గోదావరి - ద్రాక్షారామానికి 
సుమారు 7 కి[మీ దూరములో ఉన్న “మసకపల్లి” (మస్మరపల్లి) (గ్రామంలో జన్మంచినారు. దువ్వూరి పెదశేషయ్య, 
శేషమాంబ వీరి జననీ జనకులు. 


విద్యాభ్యాసము : 

(ప్రాధమిక విద్య స్వగామములోను, మిగిలిన విద్యాభ్యాసము ద్రాక్షారామము, కొవ్వూరు, విజయనగరము మహారాజా 
కళాశాలయందు జరిగినది. “ఉభయ భాషా ప్రవీణ” ఆంధ్ర విశ్వవిద్యాలయము ద్వారా నందినారు. శ్రీ ఆకుండి 
వెంకటశాస్త్రి, పేరి వెంకటశాస్త్రి, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారులు వీరి గురువులు. 

ఉద్యోగపర్వము & సాహిత్యసేవ పర్వము : 

కాకినాడలో 1933-39 వరకు శ్రీమతి బాలాంత్రపు శేషమాంబ వారి మహిళా సంస్కృత పాఠశాలలో (ప్రధాన 
ఉపాధ్యాయునిగా పనిచేసినారు. 


4% 1940-1946 సిబిఎన్‌ ప్రాధమిక బాలికోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసినారు. 


శ 1947 సం॥లో “మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛార్జీసు నందు” సీనియర్‌ తెలుగు పండితునిగా నియమితులై 
1972 సం॥లో పదవీ విరమణ చేసినారు. 


+ “ఆంధ్రసాహిత్య పరిషత్తు” కాకినాడలో పుస్తక ప్రచురణ - ప్రచారములో సహకారమునందించిరి. “ఆంధ్ర 
సాహిత్య పరిషద్‌పత్రిక” ప్రచురణలో సహకరించినారు. 


ఈ కాలములోనే “సూర్యరాయ ఆంధ్రనిఘంటువు 3,4,5,6,7 సంపుటముల నిర్మాణములో పాల్గొన్నారు. 


ఢి 7వ సంపుటము అనుబంధ శుద్ధ ప్రతిని శ్రీ ఆకెళ్ళ శేషాద్రి, సామవేదం శ్రీరామమూర్తి గార్లతో కలసి 
1972లో పూర్తి చేసిరి. - ఆంధ్ర సాహిత్య పరిషత్తు సహాయ కార్యదర్శిగా కూడా పనిచేసినారు. 


4% 1966లో శ్రీ జటావల్లభుల పురుషోత్తముగారి ఆధ్వర్యములో ప్రారంభించిన “శ్రీ వేణుగోపాల సంస్కృత 
ప్రచారసభకు” తమదైన సహాయ సహాకారములు అందించిన పండితులలో వీరొకరు. 

ఛ కాకినాడ - జగన్నాధపురములో చాలాకాలము “మల్లాది వెంకట రామయ్యగారి” పేరిట జరిపించిన 
“సంస్కృతగోష్టి” కార్యక్రమాలను వీరు నిర్వహించినారు. 

ఛ 1966లో ఆంధ్ర విశ్వ విద్యాలయ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్ష శిక్షణకు స్థాపించిన పాఠశాల నిర్వాహణలో 
వీరు తోడ్పాటు నందించిరి. తదనంతరము అది “పైండా సత్యనారాయణ మూర్తి సంస్కృత విద్యాపీఠముగా 
ప్రసిద్ధి నొందినది. 


సారస్వత రంగము : 

ఈయన రచనలలో ఖండ కావ్యములు, చంపూ ప్రభందములు, జీవిత చరిత్రలు, చిన్నకథలు, ఉపవాచకములు, 
శతకములు కలవు. 

వీరి సాహిత్య విమర్శనావ్యాసములు ఆనాటి “కృష్ణాపత్రిక”, “భారతి”, “ప్రభుద్దాంద్రి, “హిందూసుందరి”, “ఆంధ్రపత్రిక”, 
“ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక” మొ! వాటియందు ప్రచురించబడినవి. 


రచనలు, ఖండకావ్యము: 


శ “హారతి” (1937) (అలభ్యం) 

% “జీమూత వాహనుడు” (1940) - 1941-46 వరకు బి.ఎ., ఇంటరు పాఠ్యముగా మద్రాసు, ఆంధ్ర, ఉ 
త్మల విశ్వవిద్యాలయ ములలో 

ఢి “జడభరతుడు (1950) - 1950-1955 వరకు బి.ఎ. పాఠ్యముగా ఆంధ్ర విశ్వవిద్యాలయములో 

ఉ “అహల్య” (1956) - 1957-1960 వరకు బి.ఎ. పాఠ్యముగా ఆంధ్ర విశ్వవిద్యాలయములో 

ఢ “భక్త శబరి” (1957) - 1968 - పి.యు.సి. పాఠ్యము ఉత్మల విశ్వవిద్యాలయము. 


చంపూ ప్రబంధములు : (నీలకంఠ దీక్షిత కవి సంస్కృత ప్రబంధములకు అనువాదములు) 
% “నీలకంఠ విజయము” (1959) 

% “శివలీలార్ణవము” (1968) 

జీవిత చరిత్రలు : 

ఢ శ్రీమతి బాలాంత్రపు శేషమాంబ జీవితచరిత్ర (1953) 

* శ్రీ వ్యాకరణాచార్య పేరి వెంకటశాస్త్రి జీవిత చరిత్ర (1958) 


శతకములు: 

శ “శ్రీ మల్లేశ్వర శతకము” (1930) 

ఢ “హనుమక్రింశతి” (సంస్కృతము) (1975) 
ఫీ  “దుర్గాశతి” (1975) 


ఇతర రచనలు : 

+  “బుతుచర్య” (1970) 

శ “*ప్రబోధసుధొ (1972) 

ఈ “కుందమాల” (1978) 

ఢ% “శతరుద్రీయము (1980) 

ఉపవాచకములు : 

% _ ధన్యజీవులు, మణిమంజీరము, నాలుగు కథలు, మణిమాల, బుద్ద బోధలు, మూడు నక్షత్రములు, భాస 
నాటక కథలు. 

తొలికథలు : 

యి ధనమ్మ గుడి (1937 హిందూసుందరి) 

శ ఉడుకుమోతు (1937/9 హిందూసుందరి) 

ఢి రాదారి పడవ 


1 _ అగిపెటెలవాడు 
౧ (>) 


ఛందళ్ళాస్తును 


పుట్స్ర న్యయములు 


ఆంధ్ర వాజ్బుయర చనము ౧౧-వ శతాబ్దిని (పొర? 
భ మెనవని విమర్శకమ హో శయుల యా శీయము* 
ఆందు పద్య ప్రబంఛర చనమున( గల గణ యతి పాబాెది 
నియమములC "దెలుపు గం) ము లాది నున్నట్టు లగపడదు 
౧౨-వ శతాబ్దమున ఫిమన కవిజనాశ్రయ మను నాం 
చందోలకేణమును రచించియున్నా (డు, ఇందు కొన్ని 
విశేపాంశములు దప్ప నితరములెల సాంస్కృతికములే 
౧౧ ] 
(గ్రహింపయబకినవి, భీమన్న పిదపయాడ న నేకు లించు 
విశేషమును జాపుచు పెక్కులవీణ గంథముల రచిం 
చిరి. ఇం దన్నిటను (ప్రతిపాదితాంశ మొక్క_టియే మైనను 
నుత్తరో తర _మించుకవై లక్షణ్యమును జూాపసాగిరి* 
పతిచందో, గంఢమునను విభాగ మొఢేరీతిగ నున్నది, 
Cyl య 
అందు | పకృతమున పుట్బ9త్యయవి భాగ విషయమును 
నించుక విమర్శింతము. ' 


ఈవట్పత్యయవి భౌగముహాడ సంస్కృతేలక్షుణ 
ముల ననుసరించియే యాం(ధ్రమూన( జేర్చిన ట్లిగపడు 
చున్నది. కాని వీనిలోని కొన్ని (పత్యయములవిషయమున 
సంస్కృృతాంధ లకుణములకును చాల ధలకు ఇములలోే 
వానిలో వానికిని మతే భేదము కానవచ్చుచున్న ది. అట్లు 
వచ్చుటకు కారణ మేమా తెలియదు. 


సంస్క్భృతలవమణకర్తలలో నెల్ల ప్రాథేనుంు 
పింగళమహాముని. ఈతండు -విశేవముగ వై దెకమును సం 
బంధించినవిషయముల6 చెలుపుచు నూ త్రరూపమున తన 
(గ్రంథమును (వాసియున్నా(డు, ఈకవి తనగం ఫమున 
నీ పత్యయవి భాగమును జేసియున్నా (డు. కాని వాని 
నారింటిని జెప్పియుండ లేదు. సూ (త్రములంబట్టి నాలుగో 
(పత్యయముల( జెప్పినట్లు స్పష్టమగుచున్నది, కానిపిం 
గళుండు వృర్తసంఖ్యా విషయమున. జెప్పిన 4 పే 
ఫూర్మమ్‌ ” అనెగు సూత్రమునకు వ్యాఖ్యానకర్తలు విశే 


పూర్ణ మును తీసీ యద్దానిబే మేరులగ | క్రియనుగూ: 
కము చేసియున్నారు. ఈ "మేరు పస్తారలగ [క 
మనకు (ప యోజన ముంటచే దీనిని (గ్రహీంతము. 

ఈ పత్యయము అసర్‌ ములంగా నున్నట్లు 
నామములే చెప్ప(గలవు, కాని తెనుగులకేణక_ర ఎ, 
సంస్కృత  లక్షుణక_ర్తలలో నిశేవలివారు. చెప్పి: 
“ అధ్వము”” అను నారవ( పత్యేయమును, శకటలగ క్రియను 
గూడ నీతంయ చెప్పియుండలేదు. తక్కిన (ప్రస్తారము, 
ము, 'మేరులగ్మక్రియ యనునవి యిఖివలి లకు[,క_ర్రల 
ఇములతో సరీపడియే యున్నవి. ఉద్దిష్ట్య పత్యయ 
మున(గూశ ఫలము సమ మే గాని 'చేయువిధమందు కొంత 
విలమేణమును జాపియున్నా (డు, అదె యెొట్లున---- 


నహ 
అ 
లకు 


ల౮ల|౦ల|ల-ఈగురులఘు సముదాయ మెన్నవ 
ఛందమున 'నెన్నవవృత్త మగునని యజిగిన నాపం కిని 
తుదినుండి చూచునపు జేలఘువు ముందుగా నుండునో 
దానిపై రెండంశెను వేసీ తరువాతిది గురువై న నారెం 
డరెను శెట్టించి యందొకటి దీసి మిగిలినసంఖ్య నో 
గురువుపె ని వై చుచ్చు తరువాత మరల లఘు వుండెవేని 
యీ యొకటి తీయగా వచ్చిన యం*౭నే రెట్టించి యం 
తయును దానిసె ేయుచుం.బోవ కొస కెంతేసంఖ్య 
వచ్చునో యదియే యావ త్త మెన్నవదో చెప్పును, 
గురులఘువుల "లెక్కించి. ఛందము (గ్రహీంపవచ్చున్ను 

21, 11. 6. 8. 2. 

ఉదా:-- ౮౮ |ల౮ !౮; "ఆరవ 'ఛందమున 
ననగా గాయ త్రీచ్భృందమున నియ్యది యిరువదియొక్త్షువ 
వృత్త మగును. 


దీనిని కవిజనాశయుండు కించిద్భేదపురస్సరముగ 
- 9 లే ర 
చెప్పియున్నా (డు, ఎట్లన్క, గురులఘువుల పె మొదటి 
నుండి యేకాదిద్వెగణములుగ నంశెలను వేసి యందు 


థెణాధ 


ఫాల్లునమానము] 


ల్వఘువుల పై నున్న సంఖ్యలను కాడి యం దొకటి కలిపిన 
నెంత సంఖ్య వచ్చునో యన్న వవృర్థే మగును. 


1. 2. 4, 8. 16. 82, 
ఉదా లల lol ౧eene HY L౧= 
౨౧---ఇన్నవవృ _త్హే మగును, 


ఇ ట్లీవిమయమున నిరువురి మతేమునను ఫలము 
సమమే, 


ఇంక వృత్త సంఖ్యవిషయమును పింగళుండు 
నాలుగునూ త్రములచే( మూండువిధములుగ6 జెప్పియు 
న్నాడు, 

ఈ ద్వెరస్ధే బిసా అధ్యా, ౨౭ సూ. “రూషే 
భూన్యక్‌”..౨౮ నూ. “ ద్విః శూన్య, ” ౨౯ సూ, 
క శావదళ్గం తద్దుణితమ్‌ ”__౩ ౦ సూ, 


అందు మొదటివిధము:---౬-వ ఛందమున6 గల వృత్తే 
సంఖ్య తెలిసికొనవలె నన నాయారును త రెగాః 
జేయవలెను. (అనంగా ఆసంఖ్యలో నెం తెంతే పరిమితిగల 
భాగములు రెండున్న వోచూచిన 3 లభించును. అర్ధ సంఖ్య 
౨ లభించును. ఈరెండు నొకచో వేరుగ నుంచవలెను. 
మనకు లభించిన 3మ స వీలులేదు గాన 
(అనలా విపషమసంఖ్య గాన), దానినుండి యొకటి తి ంచి 
సమాసం ఖ్యగా6 జేయవలెను, ఇట్లు చేసి సినప్పుడు ఫ్రూర్యేము 
వేరుగా నుంచిన శెండంశే కింద సున్న నుంచవలెను, 
మిగిలీనరెంటిలో నర్ధసం ఖ్యను "తెలినికొనలగా ౧ మిగు 
లును, రెండర్లము లట్లిన శండునల గలవు గాన మరల 
౨ లభించును. క మరల నిదివర కోంచిన సున్న 
(క్రింద నుంచవలెను. మిగిలిన యొకటి వివమసంఖ్య 
శాన తీసివైచి మరల నారెంట్మికింద సున్న నుంచ 
వలెను. అట్లుచేయ నిట్లు సిద్ధించును: 


ఛందస్సు అర్థభాగము సిద్ధములు 
ల 3 ౨ 

ఆమూడువిపమముగాన 0 

౧ తీసిేయలగా ౨ ౨ 

అకెంటిలే నర్థము ౧ ఇదివివమముగాన ౦ 


ఛ'౦ంద శ్యా(స్రు మా 


BD విదా న ములలో క నృలస్ల ళో <4 $f లో 
థి థథి థి 
నా శూన్య స్థానముల) "టిం ఫుచు  సంఖా్య్షసలముల 
గె -. ఫస్‌ 


శూన్య స్థానముల యొద్ద సిద్దిం నిన సం ఫ్యనుంచి యంచే 


u 


సంఖ్యచే దానిని రెటించవ లెను, 
త్ర 


చెసి నములు ౨. = ౮ ఏ6 ౮=౬కోఇది యాఛంపమునయిట్టు 
0.45 ౫ 9=౮ వృత్తముల సంఖ్య. 
౨. ౨ XK ౨=6ీ 
0...౨ 


ఇది స్పష్ట్రపరుచుటవలన నింత విస్తరమైనది గాని తెలిసి 
కొనినవెనుక నంతకష్ట్రముగా నుండదు, ఇస్లే యేఛంద 
మున నైనను వృ _త్తీసంఖ్య చెప్పవచ్చును. ఇంక రెండవ 
విధము: —ఇన్న వఛందమున నెన్టివ్భర్త తములో తెలిసి 
కొనుటయే గాక ఇన్నవఛంవమువ వజకు6 గడిచినవ్భ త త్రము 
శెన్నో 'తెలిసికొనుబయు.గూడ పైెదానిభేవమే అని 
చెప్పి నాడు, ఉద్వెర్యూనం తదం త*నామ్‌”-అధ్యా లా 
"కిం నూ, ఈసూూత్రముచే నద్దానివిధమును స్పష్ట పరచి 
ఛా(డు. వ్యక్త యేఛందమువఖి శన్నివృ త్తములని యడి 
7నో యాఛందమున పుట్టువృ త్తసంఖ్య శెట్టించి దానిలో 
౨ తీయగా గడచినవృ త్త సంఖ్య వచ్చును. ఉదా 
ఛందము ౬; దీనిలో వృ _త్తీములు 


౬ర (౨ = ౧౨౮ - ౨ = ౧౨౬ 


ఇన్నివృష్త్‌ తము లాఛందమువరకు గడచినవని "తెలియును, 
మూండవవిధము :--- _ఫైని ఇనుమడి పెంచినవృ _త్త సంఖ్యలో 
నుండిరెండును త్రీయకున్న నెంతేసంఖ్య యుంశనో యది 

వర చెప్పినఛందముతేరువాతిదాని వృత్తసంఖ్య యగును, 
అనయా నేడవఛందమున ౧౨౮ వృత్తము లుద్భవించు 
నని తేలును. ఈవివయమును *పరే పూర్లమ్‌” అనెడి 
ఏవ సూ తముచే స్పష్ట్రపరీచియున్నా (డు. ఈరీతిని 
వృత్త సంఖ్యా ప్రత్యయము మూండువిధములుగా6 జెప్పి 
యున్నాండు. మొత్తముమోంద పింగళ చచ్భందమున నున్న 
(పత్యేయములును కవిజన్నా శ్రేయమునC గల (పఠక్యయము 
లును (పస్తార నష్ట ఉద్దిస్ట వృ _త్తసం ఖ్యా మేరులగ క్రియ 
లలో నైక్యము నందియున్న వి, విశేష, మేమస్క నీతండు 
శకటలగ క్రియను గాన్ని యధ్య్య పత్యియమును గాని చెప్పి 


రికా 


భారతీ 


9 
యుంవ లేను, సింగ ళచ్చందమునకు వ్యాఖ్యను వాన్‌న 
| Mays ఖగలాో “నష్ట 
భిట్టహాలోయుభు. డునూ తము తనన్యా స్ట ష్‌ 
(పత్యయో అభ్నపరిచ్ళ్‌ క్‌ తి రి గ్యేశే సోత్యల్పళ్వా త్పు 
చేచ్చావిధాయిర్వే నానియత త్యాచ్చ నో క్త కఠి అని 
(వాసియున్నాయ. పింగళునితరువాతి లక్షణక ర్త రలుగూడ 
నానిని పేర్కొనియుండ లేదు. 


౧. నాణీభూపణమ్‌? డా మోదరమి(శవిరచితమ. 
ఈతండు వట్బిత్యయవిభాగ మే స్పష్టముగాం జేయ 
లేదు. “మా తాప్రస్తారః మాతో ్దైన్టం. మా త్రానష్ట్రం 
వర్ష మేరుః” అని యింకోను కొన్ని విశేపవిభాగములుగా 
తెప్పియాన్నా య, శకటాధ్వములవిషయ మెత్తలేదు, 
౨. (శుతబోధ : మహాకవి కాళిధాసక్ళతము, దీనియందు 
వృత్త ములలకేణములు తప్ప మశేమియు లేవు. 3, ఛందో 
మంజరి ; గంగాదాసకృతము : దీనియందుంగూడ నీవిభా 
గము చెప్పుబశలేదు. 6, వృ _త్తీరత్నాకరము ; భట్ట 
శేడారవిరచితము. ఈతకు 'స్పస్థ ముగ న్నా ప్రత్యయము 
అనుగూడ చెప్పియున్నాండు : 


భీమన చెప్పిన శకబచ కము ౫ ఛందమునకు_ 


(ప్రజోత్స ద్ధి 


౪ పస్తారో నష్ట ముద్దెష్ట ఊకద్వా్యాదిం% 

సంఖ్యాన మఫ్యయోగశ్చగ అని, 
ఈతం డీయాజింటిని విషమ సమాది భేదములచే నేం 
ముఠిగా విభజించియ్యున్నా (డు. . అవన్నియు (పళ్ళ 
మున కనవసరములు గాన వానిని. చెప్ప పనిలేదు, 
జనా శయమునను, సింగళచ్చందమునను గల వృత్తసం థి 
యను పత్యయమున క్రీత్రండు కస సంఖ్యానమ్‌” అని క్షే 

పెట్టినాండు. కాని (ప్రక్రియ సమానమే. మజియు మే 

శకటలగ్మకియావిపషయమున _ నించుక _ చేయువిధమున 
భేదము చెప్పియున్నా (డు, ఫలము సమే, ఆవి 
మంతయును స్పష్ట్రపరుపవ లెనన్న (గంథవి_స్ప సర మగునన్స 
ఫీతిని వానిస స్వరూప ములమా(త్ర మిందు చూఫపుచునా సను, 
మజటియు, శకటలగ (క్రియ కీతండు “పతాకా పస్తారళ” 
అని పేరు పెట్టియున్నాండు, చానియాకార ము'రెంటిని 


అనుకరించుచుండుటచే వచ్చిననామ భేద మంతచర స్ప 
నీయము -గాదు, చూడుండు__ 


7, 
EY) 


భట్టశే డాళు(డు చెప్పిన పతాక ౫ ఛందమునకు_..... 


క్‌ 


_ న | 3 
౧ | సర్వగరువృ త్రము, ల ఇను ల్‌ 
౧ వ ‘Aino 
౨ gu ౯ |౧౭| ఏకలఘుకములు, fees 
రో ౭ ౭౧౩ 2 £ ౧౧౨౧౧౦౧౯౧౮ ద్విలఘుకము డ్‌ ail iad wl 
రం ౧౧౭౧౧౦౧౯ aos, 3౧౭ 2 ౨౨ 
౧౫౨౯౧౪౨౭ ౨౬౦౧౨౨9౩ ౨౨౨౦ (త్రిలఘుకములు 3 | bs 
Madi వంచి స ౧౧ వో 
౧౬ కం (30,౨౮౨౦ చకుర్ణ్ల ఘుకములు నాల్‌ a 
చా సర్వలఘువృ త్తము, B lin ర్ట 
4౧౩౨౩ క్ర 
ర "| a 
9 ౨౧౨౭ క్లో 
౨౫ ౨౯ క 
——_——హ 
లొగా 


ఈరీతి నాయావృక్తక్షులు కెంటన్లు 'సమానము శే 


we ~~ 


- 


నగా 


ఫాల్గునమాసము] 


ఫీమున చెప్పిన "మేరువు, రో ఛంవమునకు.__ 


. 
|. 
౧| 9|౧| 

'౧,౩|౩|౧| 


|| ||| Tn 


o | 


ఈకీతెగ నాయా క్రియా భేదము లే గాని ఫలితము సమము 
గానే యున్నది. ఇంక వృ _త్తర త్నాకరమందలి (పస్తార 
నష్ట ఉాద్టిష్ట వృత్తసంఖ్యలు ఛీమనమత ప్రకారము సరి 
పడియీ యున్న వి, అవ్వవిపషయమున నీతంయు, 


క“సంఖై స్థన ద్వెగుఖై కోనా సద్భి రధ్వా దకీర్తిత 
వృత్తే స్య్యాంగులి3 వ్యాప్తి రఫఃకుర్యా _ల్తడాంగులిమ్‌” 
అని చెప్పియున్నాందు. - అనలా నీవృ త్త పస్తారమునే 
శంతభూమి కావలసియుండునని యడిగన వక్త చెప్పిన 
ఛందోవృ త్త సంఖ్యను ద్వె/సణించి దానిలో నొకటి 
(తోయ మిగిలిన 'చెంతసంఖ్య మో యన్నియంగుళముల 
భూమి యాఛందః పస్తారమునకు కావలెనని యర్థము. 
ఉదా:..-ఛందము 3; డానివృత్తములు 


౮0౫౨ = ౧౬ - ౧ = ౧౫ 

ఇన్నియంగుళములభూమి మూండవఛందః ప్రస్తారమునకు 
కావలెనని లేలుచున్నది. ఛందము (ప_స్టరింపవలె నన్న 
పూర్వులు భూమిపె బూడిద వోసి (వేలితో గురుల ఘువుల 
వాసి (ప్తకించుకా నెడి యాచారము గలదని శెద్దలిప్పటి 
కిని చెప్పుచున్నాగు అందువలననే యీ వత్యయమును 
అతుఇక్వర్తలు చేర్చియుందురు. అట్లనుకొన్న న్కుఒకొ_క్క- 
'సరులఘువొక్కా_క్క చతుర పుటం గుళ మున (బట్టంజూలును. 
అట్టియెడ మూ6ండవఛందము  ప్రస్టరింపవ లెనన్న 3 అంగుళ 
ముల్లు వెడల్పు, ౮ అం. పొడవు గలభూమి (అనయా 


0. 8 గీ 


°C 
సీకోలయుకములు 
౧0NHN 
\ \ ద్వెల సబెకముబు 
కల 
\ Sow 
\ x రైలుకు, 
I ల 
౧| ౨ 3 
త 
| xX ఇరు 
౧౧ ౧|| ౧౫౦ 


౨ చగురపుబంగుళములభూమి కావెను పెరీతిని 
సూడు ౧౫ అంగుళముల భూమినూ[ తము చాలు నన్నట్లు 

య 
చెప్పిరి, ఈవిహయము భట్ట దారుం డతిచమత్కా_ర 
ముగ (వాయుచు ఫూర్వమత ముల ఖంజించుచు తమ మత 
మును (పతిపాదించినాడు, మజీయు (పహ్తార సరులఘు 
పంక్తులనడుమ నొక్క_యంగుళీము విడువవలెనని చెప్పి 
యున్నాయ. ఆగీతిం జేయునారిరీతిని సె ౧౫ అంగు 

a 

శములభూమి చూండవఛందః ప్రస్తార మునకు సరిపడును. 
గాని యాఅంగుళ మెంతవై శాల్యము కలదియోో ఒకొక్క 
యంగుళశమున "నెన్ని గురులఘువు లుంచవచ్చునో యయ్యది 
స్పషస్థ ముగా జెప్పియుండ లేదు, ఈత నిమతేము పకారము 
శివ ఛందము (ప్ర_స్టరింప 3 గురులఘువులు ప క్టైడియం 


గుళముసు, ౧౦ వ ఛందము ప_స్టరించునపుడు ౧౦సరుల 


ఘువులు పట్టునట్టియంగుళమును 'కావలెనని శేలుచున్న ది, 
అ బ్లన్నండైన సంభవించునా ? అప్పుడు వి రొకసమా 
ధానము చెప్పుకొ ౦దురు, ప్రసార మెంకపొడనుభూమి 
కావలెనో యగ్దానిచే చెప్పితిమి గాని చతురమును జెప్పి 
యుండ లేవని, అట్లు చెప్పుబవలన లాభ మేమి ? ఒకచోట 
౨ అంగుళముల నెశల్పు ౧౦౨౩ అంగళ ములపొవవును కల 
భూమి యున్న దనుకొన్న దానిలో తమ మతఠేము పకా 
రము ౧౦ వ ఛందము (ప_స్టరింప సరిపడుపొవవు గలదు 
గదా యని ('ప్ర్తరింప నెంచిన్మ వానిలోని వృ త్తస్వరూ 
పము స్పష్ట్రపడునా 1 స్పష్టపడదు, అట్లయిన (శ్రీయా 


3౯౭ 


భారతీ 


కల్చనము యొక్క ముఖాన వేచే పోనుచుండ నింక నె 
(సత్య్యయమును జెప్ప చీ? నుట; యు భూమిమోంప స "స 


రించినప్రును గురులఘుపగికూఆ మొక స్వ డు; న్నర ముగా 


~ అ ¢ ౧ యెష నీ 
నుంచానచ్చును; చిన్నవిగా నుం వవచ్చును. అట్టిరొ రె 


టా! మంతగా కనుపశను, “వశే 
నేవారాము 


(4 


శ్రీ 
సార్వ నాకు” అనునతయయమగహూవ * అభ్యర్థన తిరూపస్య 


పింగ ళచ్భం వోవ్యాఖ్యానకర్ష రలలో 


(వరం. స్వ్యాంగంలి' ఘుటిత శే లేన అననుగత త్వోర్‌ సూలీ 
కానేణనోక్త; అక్య్టంత జ్ఞ జానహేెతుత్వా దితి. తదాధా 
రాంసలిజ్ఞాన మురకశేణాన ఛందోజ్డునం, (పస్తారజాతే 

0 = రై 
జ్ఞానంచ సంభవతీతి ” అని (వ సియున్నా డు, కాన 
నియ్యది యనవసరమని తోంచుచున్నది. 


ఈ సంస్కృత మర్యాద లిట్లుంశ కవిజనా శ్రే 
యుండుగూడ దీనిని జెప్పియున్నా శు. కాని యీాతేని 
లక్షణమునకు శెండదుకూం శక్థములు చెప్పవచ్చును. “9% 
నన్వ "మేకర పాత ద్వెగుశీత సం ఖ్యాంగలి కృతివ్యాప 

3» డ్‌ 2. శ స స : 
కము.” అని చెప్పియున్నా (డు ఇట ౦ ఖ్యాశబ్దము 
నకు వృ _త్తసంఖ్యయని యనుకొన్న ఛందము 3, దీనివృ ర్త 
ములు రా ఏకరహితము చేయ ౭, ద్విగుణిత ము'చేయ 
౧౪- -ఇన్నియం ంగుళముల భూమి 3వ ఛందః పస్తారము 
నకు కావలెననియు,Tం' శవరీతిని ద్విగుణిత వృ _త్తసంఖ్యలాో 
చేకరహితముచేయ ౧౫ అంగసళములనియు, మూడవ 
కీతిని సంఖ్యాక బ్దముచే ఛందస్సం ఖ్యయు, వృ _త్తీసంఖ్య 
యును గూడ (గహించి యొక్కొక్కటి తీయ ౧౮ 
అంగుళములనియు శేలుచున్నది, ఇది యెట్లు వేయ 
వచ్చునో స్పస్థ ముగా లేదు, ఇశే ) యీకవిజనా శ్రయుని 
తరువాతివారును నీనిభి "గములః చేసియున్నారు, కాని 
(ప్రత్యయము లన్నియు సరిపడియే యున్న ని, ఈయిన్వ 
(వత్యయవిషయ మే వారివారిమతే ముల భి ఫేన్న ఫేన్న ముగా 
నున్నదె. 


(౧) కావ్యాలంకార చూడామని: విన్నకోట 
"పెద్దనకృత ము: 


వ వృత్త సంఖ్యనినుఫు నెడలుఫు రెట్టించి 
నాని నొక్క డొకండు వరుస నెన్న 


ఫోను oe సం॥ 


నన్ని యర్యూ నన్ని బొసంగు నంసుథు లవి 
she ని 

2 mA కీ 
స స దింప నిడు ఫ్ర భర 0 హహ " 


3 వ ఛందము 

లం... అనా కవృక్తపంగ్య పొడ 
[[0|0| వెడలుపుచే శెట్టంపలా ఇం 305 
కారె! నగా వచ్చునో యయ్యది యంలవు : 
Tro |e వరుసగా వేసి అ స్టరించిన 
ల ఆని దర్భను చెప్పిన ఆరో అంగుళము 
Bat Ses ea తప యా కావలసీవ అను కాని 
loli వె పద్యమునుం డి యీయర్త మతెక్లిష్ట్ర 


0| || ము వచ్చుచున్నది. ఈరీతి ౨౦ ఫ్ర 

ములును గడి ౧ క ఒక్కొక్క అంగుళ 
మనుకొనిన సరిపశును. అప్పు డంగసళములో నొకొొ-కరా 
గురులఘువు పట్టును. అ శెండవరీతి చూతము. వృత్తసం 
ఖ్యయు ఛ భందస్సంఖ్యయు. గూడ నినుమడింప(బ కెననై. 
వానిలో నొక్కొ_క్క_డు తొలగ నీఛందమున* ౧౫ 
అం. పొడవు ౫ అం, వెడల్బు వచ్చుచున్నది. ఈరీతిని 
ఎట్లు సరిపశునో తెలియకున్నది, 


2, ఛందోడర్చణము: ,అనంతే కృతము, 


“తిరముగ ఛందోకుర ములు 

నురుతేర ముగ వృ _్రేసంఖ్యాయును ద్వెసణము లై 
యా 

పారి నొకొ_క్కు_(శు తొలగ 

పరిశిస్టాంగుళము లధ్వ భాగ ముపేం దా! 00 


ఇయ్యదియు పెం జెప్పిన కెండవీతి ననుసరించి 
యున్నది. కాని చూడామణియందు “నిశుష్త్ర విప్పు” 
అనుశబ్దములచే పావవునెన అలరు స్పష్ట్రపడె ఫ్‌, దీనియం 
దశ్తేఘయు లేదు, ఈ పరిశిప్లాంగళ ములు అనుటచేే 
అన్నియు మొల్సిము చేయవలెనని టం 

కొన్న ఛందోకురములు 3 ౪౨ ౬౧ =| 
వృత్త త్తసంఘ్య ౮ 0046౨ = ౧౬౮౧ = ౧౫-|-౫ = ౨౦ 
a యంగుళీము లాఛంపః పస్తార మునకు కావలెనని 
౮ శేలుచున్న ది, ఇదె యెట్లు సరీఫుచ్చనగునో య మోమయ 
ముగా నున్నది. 


“3. ఆనందరంగరాట్‌ ఛందము; రంగయరచితీము: 


a రె౯ా౮ 


“అమర నుకాది యిన్ని నం వములవజకు 

'నెన్నివృత్తంబు లెణిగింప్ర మన్న దాని 

లెక్క రెట్టించి యందులో రెండ్ను తోయ 

తక్కి_నది యధ్య ముగు” ఛి 

అని యాతడు విషయమునే మార్చి యితర 
సఇకర్రలకం పె భిన్నముగా. 
ఇతండు భూమినొలంతలలో.-బడక పింశళుని వృత్త సంఖ్యా 
విభాగములలో నొక భేదమువే యధ ధ్వము కి కింద వాడి 


యున్నాడు, తేక్కి_న| ప్రత్యయము లన్నియు సమము లే. 


జెపి ఏయున్నాండు. 


ళో అప్పకవీయము: కాకునూరి అప్పక వికృత ము, 


ఈతండే రంగరాట్‌ ఛందమునం జెప్పిన యక 

(క్రియను పింగళునివలె వృ త్తసం ఖ్యా భేదముగ నే చెప్పి 

| యున్నాండు. మజియు నీత(డు (పస్తారమున “ (ప్రస్తా 
రద్విగుణ ” మను భేదమును జెప్పియున్నా (శు, ఇద్దానిని 

నిదెవజు కైవ్వరును జెప్పియుండ లేదు, అదెట్లన, ఏదిమో 

యొక ఛందము (ప_స్పరించినపుకు దానినే చెఛందః ప్రసా 

రము చేయవ లెనన్న మరల (ప్రస్పరించిన ఛందమునే దాని 

| (క్రింద వరుసగా ప్రస సరించి కుసెనై పు న మోందెనుండి సగము 


వణకు గురువులున్కు తేక్కి_నసగము లఘువులును వేయ నదె. 


'పైఛందమనునని చెప్పియున్నాండు. దీనివలన "నేమియు 
(ప్రయోజనము లేదు. ఏదియో మూండవదో, నాల్మ వదో 
(పస్తరించుకొనియున్నప్పుడు వక్త డాని వైవృత్తమే 
కావలెనని యడుగనోో ౯ వదో ౧౦ వ దో కావలె 
నని యడుగునో ? మజీయు కొంచె మాలోచించిన నీవిహ 
య మందరకు తెలియును గాన నిట్టి భే భదముల కల్పించుట 
యనావశ్యక కము. ఇంక న; సభాగవీమయమున__ 

“ నందసుతి యధ్వభాగము 

ఛందస ౦ స్యయును వృత్తిసంఘ్యయు రెంటన్‌్‌ 

ఫాందుగ గుణించి యొక్క_టి 

యిందు6 దిగియ నెన్ని యన్నియంగుళము లున్‌,” 


అని చెప్పి తానే (క్రింద తన యభి పొయమును 


స్పష్టముగా |వాసియున్నా (డు. ఈతనిమతముగూడ భూ 


పరిమితిసే చెప్పుచున్నది. ఎన్నవఛందమును గుజించి 
(పహ యడి7నో యాఛందస్ఫంఖ్యయుు దానివృత్తసం 


"a 
ఛు ౦ద 


Cae ప్ర ము 


5 = 
ఖ్యయు సాడి యినుముడించి వాని నికట అయ 3౦ 
ఖృన్షయు : 
తనా అన్నియంగుళములభూమి యాః ఛందః (ప్రస్తారము 


నకు కావ లెనని చెప్పియున్నా(డు, ఊఆదాః-ఛందము 3 
నృత్త సంఖ్య ౮-1-3 =౧౧౨ = ౨౨౧ = ౨౧ 

కక ర్ట చేని 
యమముగూడ లేకుండ వరియిచ్చ వచ్చినట్లు వారు 


ఇన్నని శేలుచున్న ది, దీనినిబట్టి చూడ నీఛందః 


చెప్పినట్లు తోయచున్నది. కొందటు పొడవు వెడల్పును 


గూడ. చెప్పినారు. కొందజు పొడవునే చెప్పెయు 
న్నారు. కొంద జస లీ పత్యయము"నే మానివేసిరి., కొంద 
తీయభధ్య భాగమునకు భూపరిమాణార్థ మును చెప్పియుండక 
విషయమునే మార్చీవేసినారు. ఎట్లు చూచినను వీరిలో 


విరి కైక్యము సిద్ధింప లేదు, చూడుండు._- 
అంగు, పా, నె. 
౧. వృత్నర త్నాకరుని 
మతేమున 3 వ 


ఛందః పస్తారము. లేల టి అలవి ఫశాోటప 
నే ఘంట అనటం 
9, కవిజనా[శ్రయుని wD) Re I 
మతొానుసారము , జంత se 
దె కావ్యాలం కార చూడా | న an en 
మణి మతానుసారము. fc fn IE 
ల, అనంతకునిఛందో దర్పణ 
మతానుఫారము అరే భం 


A. అప్పకవిమతానుసార ము సరళ అంటు వలస 


శకణీతిన_ నీయధ్వ భాగవివయమున  లగ.ణక ర్రలి 
యళ సాయములు వేరువేరుగా నున్నవి, 


అస లీ పుబ్బ లత్య్యయము ఎలు త ర్రత్కి.)యాకరణ 
ముల కనుగుణము లై న నామములు కలిగియున్న వి. వీనిలో 
(ప్రాచీనులు చెప్పిన ౫ (పేశ్యేయములుమా త్ర మక్యం 
తోపకారకములు. వృత్తరత్నాకరకర్త యింకను తన 
యధ్వ స్కి కియాస సందర్భమున కొన్నియు క్రో కెంలను జెప్పి 
“సేన త దపా స్త్‌ ౫ అని పూర్వమక ముల ఖండించి 
యున్నాండు. అని యంతీసారవంతములుగా లేవు, అందు 
ముఖ్యముగా తాను (ప్రత్యయ పకరణమున కంతక్రును 
లక్షణసమన్వయము చెప్పుచు గీసి చూపును. నీయధ్య 
మును తాను చెప్పినంతేభూ ప దేశమున 'నాయాఛం వనముల 


రేా్ణా 


భారతి 


న్నీ ప్రకారము సరిపశునట్లు _నాసికొ నుంయని సీది మో చీన్న 
ఛందమును కాకితేముపె( నాపియున్న ఫాల చాగుండే।! 
డిది. అట్లు చేయకపోవుటకు కారణ మేమో మటియు 
(పస్తారగరులఘుపం క్టలననుము నొకొ_క్క_ యంగుళ 
పరిమితము ప చేళమును విశువవలెనని చెప్ప, ప స్టరిం 
చిన వరుసలలో ని చెన్న వవృత్త మనునని యడిగెన నావగు' 
చేకాదిద్విగణ ములుగ నంకేలను వేసి (అనగా 
ఉఊద్దెష్ట మను పత్యయము (ప్రకారము వేసి నావ్భర్తే 
మెన్నవదో చెప్పుట కుపయు క్ష మగుననియు, అందు 
లే *వలము నా దేశమును విడువవలెననియు యు. క్రీ 
చెప్పియున్నా (డు, ఈయు క్రి నిరు క్తి, ఏమందురా,' 
(ప్రస్తారముచేసినవరుసలలో వక్త యెద్దాని నినో యా 
చాలును ఈవల నెచ్చోటనో (వాసికొని ెీతిని తత్సం 


శా 


సె 
a= 


ఖు చెప్పతేగదా z (ప్రవ్తైర గురులఘుపం క్ష్యభ్యంత రాం 
గుళప్ర దేశమం దే యుద్దిషము చేయవలయు ననుయు క్రీ 
మేము 


కి యనుపప త్తిహాడ రానోపదు. ఎట్లన పెద్దిపె 
౧0౧ 


యేల? అట్లు వేరుగా cd తెలీసికెనినముంను 
చా 
ఛందః ప్రస్తారముల (అనగా రోం, ౫౦, ౫ ('ప్రస్తార 
ముల్సు పంక్రులనశుమ వెడిచినయం:సళపచేశముస వక్త 
చెప్పిన చృందోదోోక్షనార్థ మేకాదెద్వి పణీగములుగ 
సంఖ్య వేయునఫుశు ఒకొ_క్కు_గురుల నువు షే నాను 
రాను లలతీరబ3 యం కేల వేయవలసివచ్చును. అపుకు 
వరుసలనషసుమనే కాక 
మూ(శునాలుగంగుళముల అంతరువు విడువవలనివ వచ్చును. 
కాన నాకొనియు క్షీ సరీపవ లేదు. మజియు శతా నీవిడువ 
మశినందుల శేదియో కారణ మున్నవని యు నట్లు లేని వో 
శా స్త్రనిద్ధము టా, నేనే నియమించి యీయశ్న 
(ప్రత్యయమునకు క్యా స్రుయత నిద్ధింపంేనితి ననియు 


లఘుగురుమ స్ట్రిముంముగరా.క 


గ జోత్స తిన గి) 
క 
Nc 
నాధిక పగినూణా నాం గురులఘూ నా ముద్ది స్రాంకానా ౦-చ 
లేఖనసంభవెఓపి అననుగత స్యాశాస్తార్థత్యా దప 
మిత్కి తల్లే పసన మంగులినియమనం కృతం, న నతు వ్యసన 
మా క్రతయా ” అని చెప్పి నాయడు, అంత యు_క్షిమూర మె 


చూడుండు; * అంగుళేన్యూ 


? 


ప కావ్య్యా రన 


ముఖ్యముగ (పయోజనళూన్య మైన దానిని త "నేల నింత 
| శమించి సమర్థ ంపవలెనో చదువరు లే (గహింతురుగా-, 
మజీయొకనిషయము, అనంతుని ఛందమునగో ఫీశ 

కోను (వానీన శ్రీ గిడుగు వీతాపతిగారు హడ నీహబ్బ)ి) 
త్య్యయ సందర్భమున నైదెంటిని లక్షణ 'సమన్వయముగ+ 
జప్ప యీ యశ్వమునుమా త్రము విడిచి పెట్టినారు: 
మటణియు నప్పకవీయపీకికలోయహాడ వీ శేమియు నీవిహ 
యమె యొత్తియుండ లేదు. కవిజన్నాళశయ సీశికయంను 
శ్రీ జయంతి రామళ్యు పంకులుగారునాడ. నీపివయ 
మును త్య ంచియున్నారు, మొ క మొత్తముమౌంద సో 
క రలలోే పూర్వు-డై న పింగళుకు డీసి చెప్ప 
క్ర శుటచేతన్యు షన మొదలగువారుకాడ 
య. తెలుపకునికిన్సి ఇశీవలి తెనుగు ఛందకి 
_రఖుగూనక నీయధ్వ ప్రత్యయ నివ యమున నొకయగ స 
పొోకుంగుటచేతను 


jm ఖీ 


మ రంగరాటఛంవఃక ర ఆస 
నీయ" స్వేస్టయాప మే మారి, న్పయుండుట చేతను, నిప్పట టికాల 
మున నిట్టిం తెలిసికొన కాకితములు మొదల సామ గు 
లుం నేతను నీయ్వ మును తీసివేయవచన్యు నని నాయఖి 
(ప్రాయము. ఈవివయమున నా యఖ ప్రాయ భేవమే 
నెల్ల ఒంచితి గాని యన్యధా భావన కాదు. కాన చదు 
వరు లెవరైన నీవివయమున సరియగు నుపపత్తులను 
జాపుచు న్నీ ప్రత్యయ మావశ్యేకమని జెల్ల డించిన నాయభి 
(ప్రాయమును మార్పుకెౌందునని మనవి, 


రోండి 


బానిసను తార కాపచయవిమర్శనము. 


దువ్వూరి సూర్య నారాయణమూార్తిగారు, కొవ్ల్యూరు-- 


(శ్రీమంత 'మనమనయాం ధ దేశమున బెక్లుభావలు వాడంబడుచుండు 
ట సర్వవిదితము. అట్టిభావలలోం బలువ్రర చే వాడంబకుచు జీవద్భావయని . 
చేరందినది యాం ధ భావ. ఇయ్యది యించుమించు, ఎ. డి. 11 వ శతాబ్దము 
కంచు బూర్వమందు లేదనియు నీవలనే భార తాడి గ్రంథము లుత్సన్నము లై 
"తెనుంగునకు మెజుంగు వెళ్లే ననియు విమర్శకుల యాశ యము, నాంటినుండియు 
న నేక శాఖలతో. బెంపొందు చున్న యా వాబయమునం బ్ర బంధములు, గద్యకా 
వ్యములు, నాటకములు మొదలగు వివిధ గంథము లుద్భవించుచునేయున్నవి. 
ఇందు, పాచీనములగుకొన్ని గ్రంథ రాజములు ము (దణాదిసదుపాయములు "లేక 
నశించు నున్నవి. ఆధునిక కృతులలో గూడ ననేక ప్రబంధము లుదయించుచు. 
న్నవి. వీనిలో “తార కాపచయ” మనునది యొక శ్రబంధము, తారకాసుర నాశ 
నమే ముఖ్యోదేశ మగు నియమమున నిద్దాసి కీనామ మంకించియుండును, 
ఇయ్యది రాజవోలుతాలూకా కొత చేంటవాస్తవ్యు(డగు ఇవటూరి సూర్య ప్రకా 
శకవిమణిచే రచింపంబడినది. ఈకవికులతిలకుండు సంవత్సరము క్రిందటనే ది 
వ౦ంగతు డయ్యును, గావ్యశరీరావశిషు(డై యచ్చటచ్చట దాంగియేయుండె 
ననందగును, మజియు దీన నితివృతము కృ త్తికలార్వురకుం బార్వతీపర మేశ్వరు 
లక్కు నన్నికి, గంగకు నిందజ కెట్లుగా సందు. డొక్తరుండు పుత్రుం డయ్యెనో 
యూవిమయమును దెలుపుచు. చారకహాననము గూడం జెప్పంబడినది, ప్రకృత 
మున నీప్రబంధనవివయమనున గుణాగుణముల6 గొం చెను నవారింతము, 
పథమమున నీతనిక విత్వ శెలి యతిగంభీరమె యుండును, కొన్ని చోటు 
ల నోజోగుణయుతముగను, గొన్ని పట్టుల జాను తెనుంగుపదనులతోను, గొన్ని 
పట్టుల శ భాలంకారభూయిష్టముగ ను, రసోచిత పదర చనగ లిగియుండును, అల్లి 
కశయందలి జిగిబిగి యతిస్తుత్యము కాసి యచ్చటచ్చట ర్ఫుడిత్యర్థ స్ఫూర్తి లేని 
పదముల విస్తారముగా. బయోగించియున్నా (డు, వర్ణనలనివయమున నలంకా 
రమ్యలతో, నతిహృద్య మగును క్పే)వాతిశక యోక్తులతో వర్ణించియున్నా (డు, 
“ఓజ సృమాసభూయ స్వమ్‌” అనునట్లు శ్రిందిపద్యములలో దీరసమా 
నను లుండియున్న వి, 
( 


శరా ఆంధ్ర సాహిత్యపరివత్స గ్రీక్‌: | సంపుటము ౨౧ 
“ని శేనమానుమ్య కాంత రంగిక వ్య భానక రా మల్ల కష్రనరమానసమర్థనీ 


భవన్షలయమారుత” 
శ అంచిత సౌందర్యవి శేష సంహ ననరోచిస్కాడితోద్య కిసాంపతి =. 
శ్‌ తామర ఫజన్షశ చీదయి తౌదినిర్ణ చేశ Bree gees పొ 
దవీఠకుండు” 
“ప్ర సూతితనూజస భాస్థితా హి భుద్ధోరణవాసవాద్యమరకూటము . జ” 
ws సకసారలోవితో చనా నరతసాలోభ, నృదభ్య స్త బరహ 
దికకళాసూద్దామ నభ్యంచితాసుర సి" న్రాజ్యరమావతౌరన్‌ ... వ్య 


క్రొ 


ఇట్టివచేకము లీప్రబంధమునంగలవు. దీనివలన సీతనిపాండిత్యము స్పష్ట 
పడుచున్నది. ఈ క్రిందిపద్యములలో జాను తెనుంగుపదములే తప్ప సంస్కతే 
పదము వెతకుటకు( గూడ? గానరాదు. మూడు(౫- 


“మొుగములతిగ యగపడకుం,డ (గ (బుడమికి దిగిన ప ల్టునవలాయొడయం 
డగుత బిసి చేంజదువు లెెల్లంగ ఆచినవలంతి ఏవలంతివె తలంపన్‌ .” 

“ప్రాచియ౯ సీమాటి పడమటినే నేస్టకత్తియకు. బంపీన కెంపు తెళె యనంగ 
హదనుపొన్నారి రేయతివసొమ్యలకుం గాల గరంగిన యపరంజికరుడనంగ 


909 OO 99౭ 999 900 664౬ eee 


తమ్మితీవియబోండికి నెమైెశాండు, నిగపుంజీ(క టికి దీరనిపగ వా6డు 

తొవలయుల్లాస నం యల ల ..పవలువే(డు,” 

ఇ'త్యాదిపద్యములు శీవలము కవ ెనతనపలతో వ్రాసియున్నాండు 
ఇంక నిట్టి వనేకము లున్నవి, విస్తరభీతిన దావారింపమా నితి, ఈ క్రింది పద్యము 
లలో శ్రుతికటు వగుశ భాలంకారములు రసహీనము లై వ్యర్ణపదయుతము ై "లె 
యున్నవి, చూడు(డు- 


“మటుమోరినటి యిటలంపువిరాళి పుటునట కొట కొట్రువెట్రి 
లు లు లు ల లు లు 


గట్టినట్టుదిట్టంజెట్రవట్టుటక ట్టు గట్టిపట్టుపట్టి గట్టుపట్రి” 
పైపద్యమున ద్విత్వటకారములు స్రోగుగాం జేసినట్టు లగ పడుచు. జదు 
వుట కెంతయో యసవ్యాము కలిగించుచున్నవి. మతి యొక చిన్నపద్యమున 
“సాట్రి యేటి, బోటి, నిశాటి, తాటి, మేటి, మాటి, మాటి, చేటొయనసి వర్ధా 


వృర్తింజేసి ప్రా పాణము సువునట్లు చెప్పియున్నా(డు. మజయొక చోట, 


f 


సహాయము లై యుక్కట 


/ సంచిక క శారకాపచయవిమర్శనము. AF 


“వాహాయవాహోయ మాన నాగా హితాయ 
వృజినకలం కాయ లంకాయతా న్నీ ae ఇట వత 
ఇక్షు నాలుగుసీసపాదములందు నావృ త్తియగు పదమే మరల నావృ త్తి 
జేయుచు యమకముల( జెప్పీనాండు. 
“లోకనాయక్‌ ... ++ 6 +. లోచనాయ 
లోచనాయతినికృత ... 244 66, 4, నలినాయి” 
అనుచు ముక్చపద గ స్తముగా వ్రాసియున్నాండు, ఇట్టి వింఠను గలవు- 
కొన్నిటినే చూపినాను, 
అంక రుడిత్యర్థస్ఫూ రి లేని పదము లీతనికృతియందు కుప్పతిప్పలుగ 
నున్నవి. అవి వ్యాక రణము చదువుకొనిన వారికిని రెండుమూడు నిఘంటువులు 
కంఠా గమం దున్న వారిశేగాని యితరుల కర్థమగుట దుస్సాధ్యము, చూను(డు. 
“వాచంయము వైర కాలికైక త్రవాస్క ఓతువాఖువు, శ్నేపివ్యపాతంబు, 
ద్యయాతిగ పవేకుండు, వికుర్వాణ, నై న్స్‌ ప, స్రాహుణిక, సంస్ఫోట, 
ప్రత్యాలీథ, ఖామరౌఘస, జస్ట, న 
ఇత్యాదులు పద్యమున కథవుము రెండు మూ.డుండును, కాని యిట్టి 
పదములు కవికున్న జ్ఞానమునే తెలుపును గాని రసమును చాడు చేయుటయే 
గాక సర్వజన సాధారణముగా నుండశ్ర. కావ్యము రచించుట ముఖ్యముగా బ 
రుల నానందమునండించుటకు(గ దా ? 
“కావ్యం యశ శేఒగకృ శే వ్యవహోరవి దే ని వేతరక్షత యే సడ్యః 
పరనిరష్టత యె 60 406 లో 
అని యలంకారజ్ఞల యాశయము. వైపద పయోగముల సద్యఃపర 
నిర్వృతి కలుగ దని యనుకొనుట కరము కాని కవి తనశక్తి. జూపుట కట్టివి 
ప్రయోగించె ననుకొన్న( బకృతమున కంతగా నాక్నేపణ కలుగదు, ... ... 
మజియు సీతని కవిత్వమందు జాతీయతగూడ నచ్చటచ్చట నున్నది... 
“పాలన్నుంచిన నీటముంచినను” “*బేశముగాని దేశముల” “ముకులపచ ఆ 
యారకుండినన్‌ ” “నీ శాన యే తేర మో౭శకాలడంవిడ్లి” భష శా. 
(6 డ్డ ల 
డయిన వృద్ధతాపసుండు” 


మొదలగు సామెతలు చ్రయోగింపంబడి (పకృతార్థమున కింత 


ప్రేమను నీతిని నైరస్యమును దెలుపుచుం. గవియ్యెక్ష 


జరి ఆంధ,సాహిత్యపరిషత్స త్రిక. న 


హృదయ వై శాల్యమును దెలుపుచున్నవి. మజియు వర్గనలవివయమున మంచి 
మంచి యలంకారములతో హృదయంగ మము లైన ఛావరాసుల గుమ్మరించి 
నాండు, సూర్యా స్తమయవర్ల నావసర మున--- 
“పతివచ్చు నని నిశావాసకసజ్ఞక కట్ట పిప్పీన కావిప్పుమేమొ ? 
ప్రొద్దుతో నైనపోరున నింగి'బాటు మంచేశా దేహాసృక్ప)వావా మేము ? 
సవితతో దినలవ్మీ సహగమించుటకుం చేక్చిజ్వలింప జేసిన చిత్య యే మొ?” 
ఈసమయముననే చీకటిని హృదయాస్లోదముగ. బొగడినా(డు. 
“అసదృశమున్‌ స్ఫిరంబు నగునంబరరత్నమువోవుటన్‌ బిత్స 
(పృనువను ఓింతివంతగదురన్‌ విలపీంచుటయున్‌ దదీయకో 
కసమయమందు జబొబ్బిలుసకజ్జలరోదననగ మో యనన్‌ 
విసృమరమ య్య నెల్లైెడల 'వెసలమై తిమిరము రోదసిన్‌. 
ఇట్టివగ్గనము లింక శెంటి నుదాహరింతును. అక్సే నక్ష తములతో. 


గూడిన యాకసమును గూడం జగ న?ంచియున్నా (డు, 
లా (ac) 


ఖా +++ రాజువచ్చునని ... **నింగి చం, నువకల దిష్టముడనుంకు తొ లగ. 


గట్టిన ము త్తియంఫు చే, రువ లన నొప్పె బుక్షనికురుంబము లాక సమందు” 
మజీయు( జంనోదయమును వగ్గించుచు 
“మిత్రుని జాడ లేమికి. బొ క్టుచుంద లె శ్రి నెమకుచుండిన తూర్పు నెలత యేమొ? 
హేల ప్లాట్ల చి బిక్షం డెగుర వె చుడు. బూర్వగిరివై ( బడిన బంతివిరుల చెండొ 
సమయవమాం ్రికుండు ధ్వాంతముమా పమం తని భూతి ై తెచ్చినబూది పండా?” 
అని యచుంబితార్థ నంప త్తిగా ( జదువరులహృదయక మల విక సనశీలము 
గ వర్గించియున్నా (డు. ఇంక ననేక స్థలముల నీతని గభీకఛావతరంగ లానంద 
సముద్ర మున నోలలాడింప(గలవు. 
ఇంకొక విషయము- ఈక విత ల్లజుని గంథమం దచ్చటచ్చట. గొన్నిఛావ 
చౌర్యములు గననయ్యెడి-స్వల్పముగా ననుకరించినవి విడిచి యనుగతములగప 
వాని నుచావారింతును. సురస యనురాక్ష సకాంత చేయ(బోవు బుషి సేవను 
వర్గి ంపుచు- 
“కడువా (డియెనకి కా శేయకమువాయి నా బ్వయంతయు. జాదినాకినట్లు, 
త్య క్తనిరోోకంబు దారుణంబునునై న కోడెచిల్వను ముద్దుగొనినయట్లు, 
గళముదా(క శిఠరంబు ఘాతుకంబైన శారూలంబునోటి లో ధూర్చినట్లు* 


పంచిక ౨) తారకాప చయవిమర్శనము. ౬౧ 


అని చెప్పియున్నా(డు. ఈపాదగ్రయము కువలయానందమున నిదర్శ 
నోలంకారమునకు గ్ర, ంథాంతరమురుండి లక్ష్యముగా నుదాహారించిన శ్లోకము 


నకు నరిపడు 'ఇెనుంగుపద్యము లాగున్నది. 
“రాజసేవా మనుప్యాణా మసిఛా రాన లేవానం 


పంచాననపరివ్వంగో వ్యాలీవదనచుంబన మ్‌” 
ఈవ్లోకవును జూచిన చదువరులు తప్పక నిద్దానిని తెనుగున మార్చి 
శమో యని యనుకొనక మానరు. మజియొక స్థలనున నడవిని వర్షింపుచు 
నిట్లు వాకు క్రుచ్చియున్నా(డ - 
“కాలు గాలవశాండిల్యకౌశళి కాదు, లైన ఘనతరుల్‌ గలిగి యి శ్రాననంబు 
కాలు — టే ఈ లైన ఘనతరుల్‌ గలిగి యిగ్షాననరిబు” 
పద్యము చ్టనిశ్లేవతో నిమిడియున్నది. ఒక పక్షమున మునీ 
we. కుతే వ కుక వృక్షపకముగను నర్థము ఛచెవ్వుకొనవ లె 
ను. ఇట్టి శ్రేవయే గలిగి శెటను సమానమగు నర్థము నిచ్చుపద్య' మొకటి 
రామరాజ భావణు) వారిశ్చం దనలో పాఖ్యాన మునుద్వ్యరి కావ్యమున నున్నది. 
అచ్చటప్ర కృత వర్గ నావివ యములు- నదియు సెలయేజును. 
“గాలవ శాండిల్య కౌశి కాదిపరార్థ్య్యతరులక్షవట యుక్తి దరుల నెసలగ * 
ఇచ్చటంగూడ నొకపక్షమున నాయా పేరులు గలబుషులును రెండవప 
శ్షమున వృక్షములును వాచ్యార్గములు, ఇట్టి సంపూర్ణమైన పోలిక గలపద్య 
ముల జూచిన భావచౌర్యమే గాక పద్యచౌర్య మని కూడ జిభువరు లనక 
మానరు-మజికొన్ని పట్టుల, . 
“నెముగమువర్ల నముసేయ నెలయగుంగ్భ, శావలగ గముపొగడఘనాయనమగు 
తత్స కేణినుతింప నబ్దంబగు పద,ములను స్లాఘీంప దొరళొన(బ్యుష్తరమగు, 
త త్తన్నాయి కాంగముల వర్ణింప దీగ్భ కాల మగు ననియు నుపమాన 
భూత చంద్ర పద్దాదుల గ్రేమచేం శయనా ఇంకను బ్రాచీనత మములయి 
యిక్షాలమున 'నామమాగ్రావశిష్టములు గానున్న భద్రక మదన తరలి శుద్ధవ 
రాజి మొదలగు బహువిధవృ తృములు చాల వాడినాండు, ఛందఃకర్త లెట్టిప్రా 
సల దువ్వర్తప్రాస లని చెప్పిరో యట్టిప్రాసల ననంగా ప్ల, స్రీ, ప్తె శ్చ- మొదలగు 


రెండుమూ (డు హల్‌ సముదాయములు గలవాని వాడి నిరాటంకముగా6 బద్య 
ముల వ్రాసినా(డు, దీనినిబట్టి చూడ సీననియకలంకకవితాప ప్రవావామున కడ్డు 


ల 
& 


ర్య 
క్రి ఆంధ్ర సాహిత్యపరిమత్స త్రిక, (సంపుటము కిం 


లేదని తేలుచున్నడి, ఈతండు తఆచుగా శ త్రర్గచునర్ల మందలి యుకారమున 
కు సంధిచేయుచు గొన్నిరూపముల వాడినాండు, ఇది వ్యాకరణసమ్మత మైనను 
శ్రుతికటు వగుస్థలముల నిట్టిసంధి చేయకా దసి నాయభి స్తాయనము-4ఉ;---*అను 
చతండు అంచభయంబానంగి, ఒనర్చుచచ్చటి దానిన్‌ ”అని పృయోగములున్న 
వి. వీనిలో మూండవడానియందలి మొదటి మూండ శరములు తీస్తివెచిన నెం 
తయపార్గ మిచ్చుచున్నదో! కాన నిట్టివి జాగ తగా వాడిన బాగుండును. మతి 
యు, అట్టి యిట్టిశ బృముల పై. ద చ్చబ్దవ కారలోపరూపముల “అట్రిండు, ఎట్టిండు” 
ప్రయోగించినా(డు, అట్టివి సర్వజనగో చరములు గాక బంధ పారుష్యుమును 
గలిగించుచుండును. తనజ్ఞానసూ చకముగా కవివాడినాంకు, కానిచో 
“కల యిట్టిరు సౌందర్యఖనులు మహిని” 
అనెడి గీతపాదమును, | 
“కల? యిటువంటిసౌందర్య్భఖనులు మహిని” 
అని ప్ర యోగించుకొన్న బె పాదసారన్యము రాదా? తప్పక కవితన 
పాండిత్యము చూఫుటశే యట్టిపదముల వాడినాండు- 
ఇంక రసవిషయమును వివారింతము, ఈవివయమున విపులముగ రసని 
వృత్తిని జూపీన నధమ మిరువది జేజీల నజకు గ0థ మధిక మగును గానం గా 
న్నిపట్టుల వాని నెత్తి స్పృశింతును--- 
ఇందు బ్రథమద్వితీయాశ్వాసములలో సురసను బుషి సీవనిమి త్రము 
పంపునపుడు శోకము స్థాయిగా గలకరుణరసము నాటంబడినది- 
“విద్యకై యాచార్యునొద్ద శేగినయసై చాల సేపుంటకు జలదరింతు, 
బోటిక త్తియలతో నాటలనై పోవ తడవుగాన్సడమికిం దలడిలుదు, 
ఎటనై న పయనమే'పట తటస్థంబైన నిను బాసి చనుటకు నెగులుపకుదు, 
మామకతపఃఫలమ! నీవు మగిడి వచ్చి;కంటం-బడుదా/కనీప్ర తిక్షణమహాయు 
గంబు లెటువలె యాపీంపలగలుగు వా(డ,న కటా! యెంతనిర్దయుండ య్యెనియతి” 
“సీవ్ర లేనన్ని నాళ్లును నావసధము, గవాన భూప్రాయమై యుండుంగద వెతల్లి” 
“గోచిపాత రాయండయినవృద్దతాపసునక గటయీవల సె౯ద్వితీయగాక ” 
“ఎదలోని బెంగ నెవ్వ తె మఆపీించునింక, మును పలుకుల నెవ్వతే తెలు 
పునింక, విస్తయంబెవతె గావించు నింక,” 


జ శీ) తారకా పచయవిమర్శనము. eg 


ఇత్యాదివాక్యముల చేతను, ba నశ్రువు లొ_లైడితం డ్రి జూచి” 


అనెడి సురసవాక్యము చేతను గరుణరు స్థాయియెన శోకమును కవిని బద్ధం చెను. 
కాన, కరుణమనవచ్చును-- 

అచ్చటచ్చట శృంగారర సస్పర్శలు గూడ నున్నవి. సురసకువూరుల. 
జూచుటకు వచ్చెడినగర కాంతల, గొందటినివర్షించినాంకు. ఇచ్చట శృంగారో 
వ్రీపనవి భావనాదులు అేశములు గా నున్నను వర్ణనమా త్రము ఫూర్వకవుల 
ననుసరించుచున్న ది. 

ఇక వీరరసమును గుజించి వేజె చెప్పన శ్ర లేదు. చాలచోటుల యు 
ద్ధారంభము లుండుటచే రాద్రరసము ముఖ్యముగా దీన నంగిరస మనవచ్చు 
ను. ఈరౌద్రరసమందు మహాస్రగ్గరాదివృ త్త ములచేం బ్రకృతపా త్రమేతానో 
తానేప్ర కృత పాత్ర మో? యనునటుల వర్ణించినాడు, ఇతరము లగు రసముల 
చ్చటచ్చట నుండి యంగిని బోవీంచుటచే నియ్యది నవరసభరిత మగుకావ్య 
మన(దగును, గ ంథవి స్తరభీతిని రౌ ద్రాదిరసముల కుదాహరణముల నీయన తి, 


మజీయొక సర్వకవివిలక్షణ మగుసుగుణ మోతనియొద్ర నున్నది. ఏమన 
పూర్వకవి శేషలు తా మేదియో కలలోం దమతమ తాతతండ్రులు గాని భగవం 
తుండుగాని ప్ర బంధరచన చేయు మని చెప్ప మొదలు పెట్టితి ననునాచారము 
వారివారిప్ర బంధముల గన(బడుచున్న డి. ఈయాణచారము సీత డనుసరించి 
యు నిట్టిమహోప్ర బంధమున ననృత ముండరా దని మగలదానిని తగ్గించినట్లు తన 
పీఠికలో వ్రాసికొనియున్నాండు. ఇదియే యీతని యందలి సోత్రార్థమైన గుణ 
ను, మనపూర్వులు శ తాంధన్యాయమునC దమతమగ్ర0థముల వ్రాసిరి గాని 
యిట్టిస్వతం త్ర బుద్దిని వినియోగింపనై రి, ఇన్నిసుగుణములు గలిగి సాహిత్యజ్ఞా 
నమునకు. గేలూంత యొస(గు సీ పబంధము ప్రపంచాకాశమున నక్షత మున 
లెనున్నది. ఇటిగ ంథము నుచ్చదశలోనికి( దెచ్చిన మనయాం ధ భాషామతల్లికి 
గోటియలంకారమ. లొసంగుటయేయని యింతటితో ముగింపుచుం బై నావ్రాసిన 
విషయము లన్నియు నీయ: దంథమున( గల్లు గుణము లలో కణము లని తెలుపు 

ఢి | 


చు నింతటితో విర మించుచున్నాను. 


దీపాలవారి 'జిత కాని 


దువ్వూరి సూర్యనారాయణశాస్త్రి, 


జిరకాశి యనునది (శ్రీ దీపాల వీచ్చయ్యళా స్ర్రైిగారు చేమకూర 
వెంకటకవి సారంగధరచరి త్రము నక (వాసినవ్యాఖ్యాన%ంథము* లో 
గడ వేదము వేంకటరాయ శాస్త్రిగారు (వాసినవ్యాఖ్యానము నందలి 
(వమాడములను సరిశేయుచు ఏకు (వాసినగంథము 500 ల ీశీలకు 
మించినది, ఇం ద నేకనూకనవిచి తవిమయనులు పాఠకులు (గహింవం 
గలరు, శబ్దస్వమావము నిర్భయించుతతి [శీ పీచ్చయ్యగారు కొన్ని 
చోట్ల (శ్రీ సూర్య రా యాంధనిభుంటువుకు గూడ (బకూణీకరించుచు 
వచ్చిరి, కాని యచ్చటచ్చట | శ్రీసూర్య రాయాం[ధనిభుంటువ్రపై గొన్ని 
లోఫము అున్నట్లు వీ రారోపీంచి చూపి (వకృత నూవిషయ కు 
లనుమా;క మెత్తి సూర్యరాయాం. ధనిఘంటుహృదయ కును చెలువ 
తీంచబూన్వటయే యరావ్యాసమునకు ము ఖ్యోద్దేశము. 

(1) “ళా. పా కొండంజేయా, ఇకితవ్వు. కొండ చేయు అని |క్రిను' 
గొబవ్పీచేయు అని యర్థము, శాండచే యుట యనంగా కొండుత (గొవ్చ) 
చేయుటగాని కొండను చేయుటగాదు, చూ, జిత కాశి 818 పుట. 
ఇట సారంగధరలోని పద్య మిది, 

“గట్టిచన్చన చేత ముట్టి చూచెద నన్న 
జెలి యది రొుకళొండ చేసికానిదు, 9-226,” 
అనగా శబ్ద త్నాక రమున్సు (బై. అనగా (బౌనదొరగారి నిభుంటువును, 


, ము, పొ, అనంగా వూర(ముడిరేపౌర వ్యూ అనియు కాపా, అనంగా, 
ఫూ పము 
చేనం చేళటరాయ శా స్రీ గారి పొఠరమనియు (హీంచునది. 


4 


దీపాలవారి “జిగకాల్లి) 


వై వద్యమున( బిచ్చయ్యాళా స్రీ గారిమకవకారము కాండ 
జేయు వీకముగా( జేసికొనినచో ఒక పదమున కన్వయమేకి ? శా, 
పా. యే బాగున్నది. అప్పుడు “ఒకి కు శొండతోనే సంబంధము, 
అంతేకాక వీమత్యనకారము తక్కినపాదములందలి [కియలం “౫ 
నంభు చేయా, బంగారు చేయు మున్నగు నేక క్రియ లనం జెల్లునా? 


“కాండకేయీ అనియే సూ, ని, పా. మజియు నందు “కొండ? 
జేయు= వెద్దచేయ్యు అనికూడా ఉన్నది, పెద్దంచేయు .ఆఅనవిం యెందున 
నో?” అనియుల (బశ్నించి యున్నారు. చూ, జతకాళి. 848 పుట, 
ఇది న్మికమూర్క_చరితయందలి పద్యవిమయ ము, 


గకాండలెల్లను దను గొండం జేయ” అని యందలి వక్యము. 
_ కాండ(కేయ్సు కొండ జేయు లెట్టున్నను, ఇందలి కర్ణువదమగు “కొండ, 
జడవాచక మగుట వే? (దిథమ ముం గావద్చును, ద్వితీయయు. గానగును* 
ఇందు తప్పేమి ? మతీయు, 


“గావ్పంజేయ్సు అనుటలో( గల దోవమెట్టిదో “శొండం జేయు” 
అనుటలోగఅ దోమమును నట్టిదీ” అన్నారు, పీరిదృప్టి లో “కొండ, 
గొవ్న అనునవి, యొకజాతినా ? మజతియు.) 


“౯ండబేయుట అనగా కొండంత చేయుట గాని కొండకు చేయు 
టశకాదు* అని గాసియున్నారు. ఇట కొండశబ్దము గాణంలతణచే 
“ఆగ్ని రాణ వకః” ఇత్యాదులందువలె *వర్వతసదృళరు” అను నర 
మిచ్చున. ఇయ చేకవదరుగా (గహించినవీవతమున “ఒక కొండ 
వేయు, అను సనా దాయము చేకవదముగా (గ్రహించవలెను, ఒక వద 
మును భృథక్కుగా స్వీకరిం దినవీిమక మున అభేదసుబంధము చే చేశ 
చేశాన్వయక సంభవించును. “శొండన్‌' అననది చృథక్సద మనిన 
యెడల వోన్షళా కనువట్టకు, చెక్కు గుణము లున్నవి, 


| 
z 


| 


దీపాల సారి “జగ్రశాన్చి క్ర 
(క) “ల పొ చూందె నమ్మకము 
| నని, కూడా “నరుకాములి 
మా. జిరకాశి 847 పుటి 
ఇట వీరి యాశ్నేపణ మేమియన.. ఉం ఆ 
(1 క 
మరు బాములనంగా మన్మథ కాధలు. వరపుకుము(డు తన్నంటిన 


యవవూానమున శకోరువంజాలక గొంతు కోసికొనణయోవుచున్న స్కీ, 
నేను మరుళాముల వడ 


చేత వావిళ్ళ వాలీ కాదు 
అనియే అన్నది. చూ. ఉటియ. 


'లేననునా ? *మతిళాము' లని సీయెన పాఠ 
ను, పూ. ము న నున్నది.” అని వివరించి నున్నారు. శ్రీ పిచ్చయ్య 
శాస్త్రీగా రిట (పకరణము గమనించ దై రి, ఇట వీరి పాఠముకన్న (పాత 
పౌఠమే సర్వథా పరిపున్నము- - ఎట్లన రెండవయాశ్యాసము 985 వ 
వద్యము చి తాంగిది. 236 న పద్యము (వకృతము. ఇందు అని అని, 
అను వనములు రెండున్నవి, - ఇంకుమొదటి అని, యైవద్యార్థ మును 
బరామర్శిం చుకు, మిగిలినవద్య మంకయు( గవి చెప్పినది ఇది గమనించక 
“గొంతుకోసికాను స్త్రీ... 44+ నేను వడలేననునా?” అని పిచ్చయ్య 
శాస్త్రిగారు (వాయాదురు. ఇట అనునది స్రీ మా? శాదు కవి. 

ఇక “మరుచాముల జడ లేనని కై దువుదుస్పిదాటు నాయితము 
బలెన్‌*ో అనునది కవ్యుక్తిలో నుక్నేక, మన్మథుని బాములః వడ లేనని 
కత్తి లాగుకొనిపోవు సన్నాహమో యనునట్లు పెనంగు నామెచేక త్రిని 
విడిపించి రా జకను, అని యన్వయము. ఇట “మజి బాములు) ఏల ? 
ఈసదర్భమును గమనించియే సూ. ని. సిర్దువపాఠమును (గహించి 
నది. మరుబాము లనుటలో నే స్వారస్య మున్నది. 

(8) *N.B. స్తూనిలో “దొంగలాన బొడిచిని అని ముదిత 
మైనది. [వమాదము, “దొంగలానవొడిచిన) కళాపూర్ణోదయము 8 ఆ, 
శృ ర ఆని వాసికి చూ. జితకాశి 411 పుట” 

ఈనినయము సూత ముగాయరికిం వలసినది, ఆనపోతుచు అను 
పదమునకు కళళ పించు, అను నర్ధముననే కవ్రుల్మ వయోగను: లున్నవి ఇది 


4 దీపాలవారి “జిత కాళి” 


కబ్బవల్ల వము. ఇది యు సూర్య రా యాం|ధనిఘుంటువ్రునC జావయబడినది, 
ఇక సూ ని, లో “ఆని అను దానికి గళాపూర్ణోదయవద్య మిచ్చి 
4న యర్గ ఘు, ఆజ్ఞాముద, అని (వాయంజడినది. అట “ఆనంబొడచు” 
అనియే పాఠము; ఇది (వపమాదమని విమర్శకుల యభి పాయము ఇట 
“ఆన, పొడుచు, అను నవి వ్యే స్తవదములుగా (గ హీంచినవ్వుడే (వకృత 
వద్యార్థము (పకరణానుకూల్యము నందును. అట్లుగాక యేకవద మను 
కని “ఆజ్ఞాపించు అను నర్గతున గతార్థము చేసిన చో, ఆజ్ఞాపీం దుట 
వా_/హాప మైనదిగాన ఆయాన దొంగిలించు బయం న వయోజకము, 
అట్టియాజ్ఞ యున్నను లేకున్నను దొంగకు చెలియునదిగాదు. ఇశ 
ముదారూవకాజ్ఞ యున్న చో సజాతీయుల కది (గహిందుటలో నిన 
_ర్తకముగా నుండును, (ప్రకృత మదియున్నను దొంగిలించువానికి బాధ 
కము కాజేర దనునభి పామ మోా(_పకరణమున కనుగుణను, దానిని 
స్ఫూంవందేయుటశే సూ, ని, కళాపూర్జోదయపద్యములోని చానిని 
వదద్వయముగా నిశ్చయించి “ఆని లో జూపీనది. కళాపూర్ణ్జోదయ ము 
నందలి (వకరణమును బిళీలిందుచో నిది యెస్తులున్న నచటిసందర్భశు 
సరిపడునో తెలియగలదు, 

(4) “౫3. సూ, ని కరకర (=క ఆకఆ) = నాయుట నమఖట 
మున్న గువానియం దశుననకరణము, అని యర్థము చెప్పీ అందు (కిన 
సారంగపద్య మును “అసూయ(గరకరమంచు అను పాఠముతో నే యుదా 
హవారించినది, ఆ “కరకర, కు ఆకోథ ముద్దేశిం చినయర్థ మేమో ?” 
చూ. జితకాశి 449 పుటి 

అని (వాసి కోవనును దెలుపువదము “కొఆకొఆ, గాని “కర 
కర, కజకజ్కలు గానన్నారు, సూ ని, ఈ_వయోగను “అసూయ ే 
, నండ్లు గీటుట యందలిధ్యవి కనుకరణ మునకు లత్యుముగా (గహించినది. 

అట్లున్నను ఏ రర్థము చేసికానక చుక్కలు పె్టెటయెందులళో తెలియదు. 
శాస్త్రిగా కిచ్చిన “జ్వేషిచు, అనునర్గ్భన “అంచు, వదసమభిన్యా 


దీపాల నారి “జితేకాశి' స్‌ 


| పరము చేతను "తునుము నంతళోవనుతోో అన దానిచే “జ్వేసించుచు, 
| అనునర్గను గతార్థమగుట చేరను పొసగదు. అన్యక్వానుకరణన అగుటచే 
శీట్రేపదము లెట్లున్నను నండనచ్చును* 

(5) “ళా స్ర్రిగారిపాఠనును జదివియే కాబోలు సూ, ని. వం 
' డశీతుల “కమ్మవంజు =వంజులకమ్ము] రత్నములు కూర్చుట చే దివిటీల 

నలె వెలి శడికమ్మ్ము అఆనివివరము (వ్రాసిరి చూ. జితకాశి, 457? పుటా 
వంజునకు దివ్విటీ యనునర్గతూ _(వసిద్ధముగా నున్నది. కమ్ము 
అనగా కర్గాభరణము., ఇట “నివాళు శే రాజు నన్ని ధానము గాన 
కర్భభావణము ఏ అనెడిదివ్వటీలు రాజచిన్నాముగా నుండవలసిన వే, 
ఇట చేడమువారిపొరపా కేమి? ఈ రెండుస్థలములలోనివి రూపకములం 
'శావా? ఇట పెద్ద వమాదను(ట, అ(వమొద మేమో? ఇశ “దివిటీల 
“శాంలిని మెజుంగు లనుటయు లోకమున లేదు” .అని ఏరి యావ ర్తి, 
ఇట రత్న సంబంధ 'మూండుటచే మెజుంగు లనుటలో విరోధ 'మేమియు 
లేదు. అదియాగాకి దీవకాంతిని మెటుగనుట యో క్రింది వ యోగ ను 

న గలదు, ప 
*భూవుంబు వోొదివిన( సుతల టలు 
నలం మాసిన దీవకళిక పగిది. సభకు | 1 ఈ 
దీనినిబట్లి దివిటీ కాంతిసి మెటుగ నవచ్చునేమో, 

సరా గర వంజుతర్వము తెలియలేచో అని యొకనూట, 
వంజుత త్త్వము పూర్తిగా చెలిసిన (శ్రీ పీచ్చయ్యళా (స్ర్రిగారు “కమ్ము; 
తో సంబంధము లేని “వంజు” నకు వారు వాయించిన “కమ్మలో పొడి 
గిన రత్నాలమొ తనూ, అను సర్గముగల (వశ్యేక వయోగమును జూ 
కించ శేలాళో ? ఏ రుడానారించిన యాం ధవదపారిజారమును బట్టి 
వంజునకే “రత్నములు 'ెక్కినతాటంకనులు, అను సర్గ నున్నచో నింక 
“కమ్మువంజు, నకు ఏశేమియర్థఈః 'చెప్పెదరో? ఇది యిట్టుండ వీరిటీకలో 
ఉమ్ము వంబాల మెజుంగు =క ముల సం దలిదుర్దుల కాంతి అని (వాయిం 


6 దీపొలవారీ *“జిరళాళి) 


చిం శవాత పూర్వవిరద్ధముకాదా ? వీర మతమున వంజునశ్చీ 
దుస్దు అని యర్ధనూ i అనక్షైన నృనహారమున రతేనములు పొడిగా 
కర్తాభరణముల శే “దుద్దులు” అని యున్న బే, అప్పూడు కమ్మ అనుదాల్ల 
శేమియర్గము చెప్పుదురో? త త్త ఏమేకున “కమ్మపంజ్ల? ఆను వదముకడ 
సూర్య రాయాం(ధనిభుంటువు నాసినయర్థనుః యాగికన్వు, కాయబట్టి యే 
(— --) Hyphen, లో నున్నది, మొ _త్తమువై వచ్చునర్గము “రక్ష 
ములు చెక్కి_నకమ్మ, రత్న తాటంకము” అని (వాసియే యున్నది. ఈ 
(వాత వంజునకున్న (పాచీన్మవ యోగనూలను బిశీలించియ్‌ సూ. ని 
(వాసినది. (వకృతవణ సారంగధరలోని “కమ్మువంజు' అను రెండ వద 
ములు వ్‌కార్థ ముఖః గావు, నిఘంటు వద్ధతిని జట్టి సూ, ని, (వాత 
నివృమాదము, నిశ్చ్సయదృష్టి లేక తొడ తొక్కిడిగా "ఆాయించిన 
(శ్రీ వీచ్చయ్యశా స్ర్రిగార్మి వాంత యిట పూర్వావరవిరోధముగలది, 

(6) “కా, పా (గచ్చుకొని. గచ్చుబొని పూ, మూ, పా (జౌ 
ణ్యకూనను శ ర, లోను “గచ్చుళూను అను రూవమేగాని (గచ్చు 
కొను అను రూపములేదు, నూ, ని, లో నరూపనును లేదు. అని 
(వాసిరి. చూ, జితకాశి, 494 పుటి 

(గచ్చు, గచ్చు, లకగలయర్థ మీాసారంగ(లోని 8-216 వ గద్య 
మునక బొన(గదు. కాంబట్టి ౦రొ రెండువద ములకు నన్నుప్రయుక్షమగు 
“గొను కాదిది సూ ని. ఈవదనును బరుపాదిగా (గహించినది* 
పొవకు!! శాస్త్రిగా రాపడనును జూచి యుండరు. అందలియర్థ మా 
(వరరణ మునకు, జక్కుంగ సరిపడం గలదు. 

(7) “కలయంగన్‌, (క్రియావిశేమణము, శ, ర లో, సూ. ని లో 
గూడా లేదు. చూ, జికకాతి. 507 పుటి 


కన్‌, అనునది నుబ్యంత మగునగుధాతువ్ర, ఇది (కియావి శేవణ 


ములకును నభబ్యంఠ్మక్రియలకను నన్నువయు క నుశను. కన్‌ విరహిరే 
మయ్యూను (కియకు వికేనణమగుడానినే (కీ విణ అని యనుట 


దీపాలనారి *జికకాలి) 7 


సూ, ని, పద్ధతి, “కలయంగన్‌) అనునది నుజ్యంతక్రియగాని (శ్రీయా 
విశేషణము గాము, (మూ సూ. ని అల్లి.) మటియా సీవినయకు 
చాల వ్యాకరణ క్రియావరిచ్ళేదను 11% 116, సూతములు, వాని విన 
రణమును జరికించినం దెలియున్న.. 


(8) “నుఆక అను సర్గనజన శ, ర, లో కఆ్యి శకట ళేఫముతో 
నే యున్నది కోని, (బ్రాను “కరి అన్నా(దు,..సూ. ని, లో ఈ “కరి 
వశేఫయుత్రోనూ లేదుః అని (వాయించిరి. చూ. జితకాశి, 496 పుట, 

ఇది (శ్రీ ఓీచ్చయ్య శా స్త్రీ గారి సాహసము, ఇట్టీ | ప్రసిద్ధ్దవదమును, 
ఈపదమునకు సారం(ధరలోని వద్యమును సూ.ని, ఎన్నండును విడవదు. 
ఇది రెడననంపుటమున “కట్ణ (ఆ)” అను వదములోనున్నది నాలుగు 
పాదములతో పూర్తిగా నీసారంగవద్యమునే చూపినది. (చూ. సూ. 


ని, కి సం, 167 పుట.) ఈ పద్ధతి పీరు “కరకర, లో గమనించియే 
యుందురు. ఐనను బారవడిరి. 


(9) “చనుమూనకు; నిఘంటువులలో లేదు, న్యనవోరమున 
నున్నది”. అని (వాసిరి. భూ, జితకాశి, 196 పుట ఇంతేగాక పునన్స 
మూాతలో చనుమాన నునవదనున కొకయాధునిక (వయోగను 
మూవీ దానికి గతి కల్పించిరి. సూ. ని. నురా(డననంపుటములో 47 వ 
పొరట వేంకటనాధుని పంచతం తకు, దశావతారచరి తకు, నిరంజ 
నోపాఖ్యాననులనుండి (వ కోగముల(జూపీ యావడ మె_గ్తియున్నది, 
ఈసంపుటము పీరెజుంగర కాబోలు ఇట్టిదే “చీరచిక్కు.ట్క యును, 
(చూ, సూ. ని, కిన సంపుటము ) 


(10) “కామిరె, పాఠము అసాధువే యగుచున్నది, సూ, ని. 
౦ోకాపాఠకునే గై కొన్నది” చూ, జితకాశి 888 పుట, శొవింరె అను 


పాఠముతో సూఃని, ఈవద్యము నెక్కడ నుదావారించినదో శీ శాస్త్రి 
గారు తెలుపకళండుటకం గారణ మేమో ? 


8 దిపాలవారీ “జితకాశి!.. 


వై నివయనుల( బరామర్శించి సూ ని లో (గహీంవంయబడిన 
పాఠములు వడవదార్గములు నవిరుద్ధములని పాఠక లెటుంగదురు 
గాక. మొడటినుండియు. _శామాణికులగు పెక్కురు వండితు తేకాభి 
(ప్రాయతుగ నిర్భీయించిన వదవదార్థముఐనే పూర్వో_త్తరవిరోధ ములు 
లేకుండ (గ్రహించుట నూ, ని, వరిపాటి, నాంటికి నేటికి సీనిఘుంటు 
నిర్మాణమున ఆనరణి యే (గహీంపంబడు చున్న ది, ఇట్లుండ సూ, ని. 
హృదయము .సాకల్యముగ నెజుంగకయే దోషముల _ నారోపీంచుట 
(శ్రీ పీచ్చయ్య ళా స్ర్రిగారి సావాసమ్మాతమే యనియు, ఇట్టి యారోవ 
ఇలు _పారూణికనిఘంటువువై అనాలోచితముగ ఇతరులు చేయకుం 
దురనియు చెతీంగించుటళే యింతవఆకు గహక కారా కలకి నచ్చిన 
దని మనవి. | 


కొన్ని వృత్తములు : శన్మత భేదములు: 


ఆజం దోవ్లూూరి గూర్యనా రాయణన్వూూ గారు, కానూరు. శా 


నాబ్బయము చేద కాలమునుండియు గద్య్యా గృకముగను బద్యా శృక్రము 
ను విరాజిబుచుంట సర్వలోకవిదితము. దాన నొక శాఖగా నుండి చిర కాల 
మునుండియు వొడంబకుచు గద్యపడ్యా తృక్షముగ 6 బెంపొందుచున్నది యాం 
గ్రాథభామ. ఇయ్యది పద్యా_గ్షకముగా వాడుక భోనికి రాకమున్ను కొన్నిరకము 
లగు దరువ్రలన లెను జిన్న చిన్న గేయములవ లెను దాళానుగుణముగ వాడుక 
నంబడుచు నుండెడి దని వీమర్శకులు శెలిపియే యుండిరి. రాను రాను గద్య 
మునకన్న( బద్యమున గ్రుతిసుఖము హపెద్చుగ నుండుట వేం గొన్నివిధము లగు 
నియమములవేం గొన్ని పద్యములు బయలు దేజినవి. ఇయ్యవి గానాగ్లను లై 
వృాదయరంజకముగ నుండుటచే జనుల కత్యంత స్రే మపాత్రము తై ప్రబంధ 
రూపములుగను దృశ్య కావ్యరూపములు౫్నై. నభివృద్ధి నందినవి. అగక్టికావ్య 
ముల నుండువృ త్తములు బహువిధము లై ననడకలు గలిగి నామాంతరముల 
నందినవి. వానినావముముల ననుసరించి యీాన్ఫ తృమున కిన్ని పాదము లనియు6 
చఛాదమున కిన్నియక్షరము లనియు. గూడ నేర్చ్ప్వజబుసంబడినవి. ఆయానియమ 
గ్రకారము కూర్చుటభో నడక ెడిపోకుంకునన్లును, సుకరముగ నావృత్త 
ముల వ్రాసికొన(గోరువా రీనియమానుసారముగా నకువవలె ననియు. గొన్ని 
గణము లేర్పడినవి. గణ మనంగా. గొన్ని గురులఘువుల సమూహము, ఈ 
యవి యక్షరముల నాశయించి యుంకును. వీనిచే “హస్వం లఘు, సంయోగ 
గురు, దీర్రంచ”” అని పాణిని మొదలగువారు చెప్పియున్నారు. ఇట్టిగురులఘు 
వులతో. గూడినగణముల యొక నడక నాశయించిన కూశ్చే వృత్త మన6బ 
డును. ఈనృ త్తపాదమున శెన్నియ్య ము లుండునో యది యన్నవఛంద మని 
కూడ మనవారు వేరు వైరి. ఆఛందము లిరువదియా ఆని లక్షణకర్తలు విభ 
జించియున్నారు- ఈఛందముల( బుినవృ శ్తసంఖ్య కొన్నిశకోట్లతరబడి కలదు. 
ఈ-ఛందములలో. 'జీరినవి యే సమవృ గ్రాము లనియు నీఛందముల చాటినవి 
విషమవృ శ్తేను లనియు పీనవిభాగము. ఇట్టిష్ఫ గృములలో ననేకవిధము లగు 
వర్ణావృత్తులు రానురాను బయలు బేతిన౦, అ, యావృ త్తిలో ననిర్వాచ్య 
మైన సుఖము శవణమునకు గలుగు నని నునపూర్వులు తలంచి యుండుటచే 


గ్య 
గి ఆం ధ,సాహిత్యపరిషత్చ త్రి క, (శంపుటము కిగే 
నిష్టియానృ త్రి చేయనలయు నను నొకనియరుము కొంతకాలమునకు బయలు 
జేజినది. మటి కొంత నాగరికకాలము రాను శ్రుతిసుఖాగ్గము నిలుపువర్గసం 
త$తి నియమబద్ధమై తప్పక యాయావృ గములం బరిగణిపంబకుచు శానన మై 
నది. ఈకాననము లనేకరీతు లగునావములతో లక్షణ గంథముల నుదయిం 
పంజేసినవి. అట్లగుచు మతికొంతబలమును నంపాదీంచీన వే య]నియమముల 
దాంటరా దనియు. బద్యకవితల నల్టువా రంద తీనియమములనే పొటింపనలె 
ననియు నట్టుచేయక పు _స్తకముల నాసిన నటికృతి నండినవారికీ గొప్పనొట్స 
కన్టములు వాటిబ్లు ననియు ని గంథము కు గంథముగు ననియు? గవి కుక ఫ్‌ 
యనిపీంచుకొను ననియు. జాటినవి. నాంటినుండియు ఛాపాసాం ప్ర దాయము ౫ 
మాజుటతప్ప పూర్వనియమములు నిలిచియీ యున్నవి. కాని రానురాను 
గొన్ని బిగింపులు సడలినవి. భీమన పదియతులశే చెప్ప నప్పకవి నలువడి 
య్య యలిని, మజికొంద టిరువదిమొగయతులను చెప్పియున్నారు.” వారిలో 
వారే యఖండాదియతులవివ యమున. బూరమతముల. ఖండించుచు సమత 
ధుజముల నాటియుండిరి. ఇక్లై వృ కములలో[౬ గూడ లక్షుణకర్ణలు కాన్ని ఛా 
వేదముల నంది యున్నారు. , సకృతమున నావృ త్తములంగూర్చి కొన్నియ 
స్పవ్షవిషయములను వారి వారిముత భేదములను నీ క్రింద బొందుపజుతును. 
1. జలదరవవృ త్రము? —“ననననననలుననలనొడ?బడినయవినయవిధివినుము శే 
చన మనుయతిని నిలుప మహిని జలదరవమగుగురువుతోన్‌. ౫ 
మెన్ఫ త్తమున రెండుపాదము లని గహ 


ంపవతెను, లక్షణము లక్ష్యము 
గూడ నదియే. దీనిలో యలిస్థానమం' “మను లు? 


వ అనగా బదునాలుగక్షర 
ములు దాటిన వెనుక నని చెప్పబడినది, ఇయ్యది యప్పకవీయమున *భర 


ణిధరగతి” అను నామాంతరము నంది యాీాలక్ష ణముగ నే యున్నది. యతులు 
మా రము పాదమునకు ఆెంజేసి గలవు, ఎనిమిదియక్షరముల తరువాత నొక 
యతియు., 


బదునాలుగశీరములు డా.టిన వెనుక నొకయతియు నున్నది, కవి 
జన్మాశయమున. శకాదమున కొకయతియే నిలుపంబడినది. త శ్రీనలక్షణము 
లన్ని యుసవుములు 9969 999 660 


2. మానిని:--కారకముల్‌ క్రీయ గన్లాన చేడుభకారము లొక కారముతో 
గారవమై చనయగా యతిపం డెటగల్లినమానిని 9686 660 తత 


పైప 


వైసద్య షపాదమునక్సు/ మూడు స్థానముల యతి కనుపించు చున్నది, 


పంచీక ౩] న్ని వృ గ్లములు! తత శీదములు. గారె 


గాని, “వండెటి అని స్పష్టముగా6 చాదమున కొకయతి యే యిని కవిచెప్పీ 
నాయడు. ఈవిషమయ మప్పకవీయకున స్పర్ష మగును. అనంగా నందు పాద 
మున విచ్ళేదశ్రయము గానువీంప లేదు, ఇంక భందోదర్పణమున నేతద్భిన్న 
మార్ల మంగీకరింపంబడిన ది చూడుండు, 

లం 240066 200 +. అద్రిభ సేవ్యగురున్విలసిల్లుర స తయచి గయతుల్‌ 

ఇన నొంద, తిఛాసురవిగ్ర మభంగిగమానిని .. sare” 
మై పద్యమున.“రస,త్రయ” అనుకబ్ణముచే మృడసములు గాన నాజిక్ష 

రముల. వ్యవథానముగా మూ(డుయతు లని కని స్పష్ట పజిచినాండు. ఆశ బ్రముచే 
పదునెనిమిది యనుటకు వీలులేదు, “చి త్రయతుల్‌” అని, బహువచన ము 
న్నది గాన-హీదాహారణను, చూడుడు. అ 

_ “వన్నె యొనర్చిన, వాహినియాతేని, వానుపదంబున, వాలెనన౯ బిఇ క్లే 
నాలుగుపాదములంవును నాజక్షరములు వ్యవ ధానముగా యతిత్తయము నిలు 
పంబడినది. తక్ష్కి-నవిషయములలో. లక్షణకర్షల నై క్యక్సు వేకపో లేదు, పదు 
నెనిమిదియక్షరములు. దాటిన వెనుక యతియన్నను నితరులకన్న భిన్న మే, 
గ లిం లయగ్తాహి :- = 

క్షబడరలా భజ సనంబులక డ౯ భజసనంబులుభ కారమునొడంబడలయగా 

హింబరంగ జెప్పుకలశంబి డినయట్టయగ ణంబుకృతివిాందనమరుంబరహితార్టీ, 

పై పద్యమున గణములు తప్ప మజేనివయము ఇెప్పంబడియుండ లేదు. 

వృ త్తమునకువ లెం గ్రాసకన్గబకుచున్నది. స్రైసయతు లే తక్షత్‌ స్థా నములనిలుపం 
బకినవి, కాని, యవెన్ని పట్టుల నిలుపనలెనో తెలియవు, పాదమునకు మూడు 
పట్టుల కనంబడుచున్నవి. అనంతునిఛందమున “వకోన చత్వారింశ న్మాత్రాగర్భి 
తంబ్లు ల్లి ంశేదక్షరంబులై న లయగ్రాహి యగు” 'నని మాటలతో. జెప్పంబడి 
నది. లక్షణమున యతులవిషయము కవిజన్నాశయమునే యనుకరించుచున్నది. 
“పానముల్‌ గందుకొని" యనుటవలన వృ త్తప్రా సములు ప్రాసయతులుంగూడ 
గగహింపవచ్చును, అవ్బక వీయమున నగన్యుము లన్నియు వనాచ్యములై నవి, 
గాన, దాని ప్రకారము చూచుకొనినం బై వన్నియు సరిగనుండును... ... 


క. లయవిభాతి;-_వై వృ శవిషయమున నందటును నేకీభవించియే 
యుండిరి. అప్పకవీయము ననుసరించి కూడ న్వాయతులు పాదాంత మగు 


వజికు నిలుపవలె నని లేలుచున్నది. కాని యప్పకవి లక్షణపద్యమును గొంత 


గ్‌ ఆంధ సాహిగ్యపరివత్స క్రో" (సంపుటము 9౧ 


౬ 


దిషవలసియున్నది, “నసనదయము ఇెరకుక నసగంబులను నిలిపో అనియు 
(0 

న్నది. ఇది శేనలము లక్ష్య విర్యుము, ద్వయ మనుచోట త్రయ మని యుండ 
వలెను, ఇయ్యది యచ్చుత హ్పో పరిశీలన కగలలోటో యయియుండవ లెను గాసి 
అన్యధాకాదు ... తట తల 0 


క. తి భంగి;--ఈవృ గవిషమె భిన్నా భిసాయము లున్నవి. కవిజనా శ్ర 
యకక న్నానగణము బును ెండుసగణముల వై భమశగలు పాదమునకు గలిగి 
యీన్ఫ గృ ముండు నని చెప్పెను. మతియు “నడి దప్ప౯ స్మాసకు లొప్పుో 
అని యతి లే దనికూడ. జెప్పియున్నా (డు.అనంతునిఛందమున నాణునగ ణము 
లును ససనమసగలనుగణములు సానమునకు లక్షణ మని చెప్పంబడినది. ఇతే 
రవిషయము అేమియు. జెప్పంబడీయుండ లేదు. లక్ష్యదృని జూడ మొదటి 
"రెండు పాదముల రెండుస్రాసయతు లున్నవి, మూంకన్వాాపాదముల మూంజేసి 
ప్రానయకతు లగపకుచున్నవి. స్తాసము కలదు, ఈలక్షణమును గవిజనాగ య 
లక్షణమును జూడ నేమియు సంబంధ మున్న కీగుపడదు. ఇంక, అప్పకవీయ 
మును జూచిన, ఆజునగణములును రెండుసగణములును భమిసగములు పాద 
మునకు లక్షణ మన్నక్టు తెలియుచున్నది. కాని పద్యమునందు నగణము లా 
అును ససభసగములును బాదమునకు లక్షణ మని చెప్పబడినది. ఇది లక్ష్య 
విరుద్ధము. ససభమసగలని దిగ్షిన విరోధ ముండదు, త శీవవిషమయ'ముల నియ్యది 
యస్పస్థ్రముగ నున్నది. రెండుపద్య ము లుపయోగించి లక్షణగు చెప్పినను 
పీత(దు స్పగ్గముగా నియమింప లేక పోయినాడు. “పడ్యతిసంగి ౯ అని పద్య 
మున. జెప్స్పీనపదమునరు సరియగు నము గనంబడదు. స్తాన కలదు, పాద 
మునకు రెండుస్తాస యతులై న ట్రగపడుచున్నది. కవిజనా, గయమువ ోోవడి 
దప్పున్‌ ” అనెడినియమము దీనిచే కాధింపంబడెను, ఎనిమిదింట యతిస్థానము- 
అక్షరముల గెక్టమబ్య? యప్పకవిది సీతవిది నొకభందముననే పున వని మాత్ర 
ము చెప్పవచ్చును. కవిజనాశ్యయుని భంగి కి భంగిగాచే యున్నది, ఇయ్యది 
విజాతీయమె నామమా, శసాదృశ్యముగా నున్నది... 444 ... 

6. వివమసీ నము: --ఇయ్యది కవిజనా గయమున నుత్సావావృ గ్యము 
క్రింద గీతిగాని యాట వెలందిగాని రచించిన మైవృ త్ర మగు నని లక్షణము చె 
ప్నంబడ లేను, ఈయక్థము స్పష్టముగా లత్షణమునుండి వచ్చుట లేదు. గీతి విన 


సంచిక 3) కాన్ని నృగగ్థములు: లన్మత భేదములు, గ్‌ గ 


యము పద్యమున లేనే లేదు, దీని నన్యలక్షణకర్ణలమూార్గ నూూరసీ కొందణు 


చిన్న మార్చు చేసిరి. 
“త తాసా మయ్యె నిదియు నుం బక స్తముగ నొనర్పంగన్‌ ” అనెడిచోట, 
ఉ త్సావామయ్యె గీతియును బ్రశేస్తముగ నొనర్పంగ న్‌” అనిదిదినారు. అప్పుడు 
గీతివిమయము స్పప్తపడును. అనంతు. డీ క్రిందిగీతిలో వృ త్తమునకువ లె. బ్లౌస 
గూడ నుండవలె నని చెప్పియున్నాండు. మూసు(డు, 
“పాసములును వడులు భౌసురంబుగ సు వలసెతముగ నాట వెలందియందు 
నుత్వకతనొనర్చి యుత్సాహమది నిల్ల వినమసీస మమరు.. 44. ౨౬ 
చెప్పుటయే గాని తాను జేసి యుండ లేదు. మజియుం గవిజనా క్రయ 
మున నుత్సాహతుదను గీతి యే యుండవలయు నని తేలు చున్నది. అచ్చటచ్చట 
సీతం డాటవెలందికిని గీతికిని యభేదము కల్పించి యున్నాండు. అనంతుడు 
గూడ నన్ని సీసలక్షణములకు( గు ప్రముగా నొక పద్యమున జెప్పుచు, ఉత్సాహ 
తుదను గీతి పరంగ విషమసిసం బగు భాను తేజొఅని చెప్పుట పైవధిని బలపటు 
ముచునేయున్నది. కవిజనాశృయుని సర్వసీసలక్షణపద్యమున విషమసీసము 
నకు “తుదనుగీతి పరంగవిషమసీసం బగు భాను తేజ” అని లక్షణము చెప్పెను, 
'జేనితుదనో చెప్పక పోవుటచే, . 
“4అది యె సమసీస ముత్సాహ తుదను గీతి, పరలవివమసీసం బగు... 
463 ౮౩౨.) అని దిద్రిరి, అప్పకవి యావిషమయమును స్పపషృముగా. 'జెప్పియున్నా. 
డు. గీతమందు ప్రాస యనవసర మని లత్ష్యమునుబట్టి తేలుచున్నది. ఈవిమ 
యమున ననంతు. డే మాన్హాంతరస్థు డైనాండు, 


న 


7. వడిసీసము;---కవిజనా శ్రయమున “మున్గెకొన్న యతి పాదమంచెల్ల 


నడరిన వడిసీసమనంగ6 బరంగు” అని లక్షణము వెప్పంబడినది, లక్ష్యముగూడ 
"లక్షణవిరోధముగ లేదు. అనంతుండు గూడ నీమతముననే చేరినాండు, అప్పకవి 
మాత ము “అది నేవడి నిల్పి రావడే పదమెల్రం చేయనయ్యది వడిసీస మయ్యె” 
అని లక్షణమును జెప్పి లత్ష్యము తద్భిన్నముగా నిచ్చినాండుః చూడు (దు? 
“వ జయనారథింగాని, వినుతింపగానొ్లల, గిరినాయకునిగాని, కీరిసీయ” 
సెపాదాదిని పాణియతి నిలిపి "రెండనయర్త మందు వగ్రయతి నిలుప 
బడినది, మూ (డవపాదము మా త్రము స్పషముగా నున్నది, 


66 క వ అల 
పద నాభునిగాని పాటింప6 గానొల్లం బాఠనపతింగాని, ప్రస్తుతింప” 


0 
ధీ 


అలత్ర సాహిత్య కరతల క, (సంపుటము $౧ 


ఈ పాదమున నభిన్న మగు వర్షయతి నిలుపంబడినది. దీనినిబట్టి మూడ 
లక్షణమందలి పదశశ్లాభిప్రాయ మెంతవజకు సార్గకమో తెలియకున్నది, సీస 
పాచార్థమే పద మని తాను గ్రహించినట్లు తేలుచున్నది, అట్టు చెప్పుట యనవ 
పు అట్టి ఖండమందు నిలుపవలసిన యతి య్యెక్ట కే గాన నిట్లీవిషయము 
న నన్ఫోన్యము భేదము కనుపీంచుచున్నది. 

8. ప్రాససీనము:క విజనా శృ శ యంబున నిదానిలక్ష్షణ మి ట్లున్నది. 

“వృత్త త్తంబునకువలె వెలయ నాల్ల.పగుల వెస బ్రాసములు నిల్సి 
విరతు లునుప ... 34 222 22౪ ౪౪౪ == ప్రాసపీసంబగుో 
ఈపాద చతుష్టయద్వితీయతుల్యహల్‌ త్వము గీతియందు. గూడం బా 
డకట్టుచున్నది. ఇచ్చట, అనంతుసిమతమున గీతమందు ప్రాసనియమ మగ పడదు, 
ఈతేనిలక్షణమున౮హాడ గీతివిషయమునే చెప్పియుండ లేదు. ఈనియమము నను 
సరించి యే కొందటుప్రాససీసలక్షణమునందే కలికి యక్కి-లిప్రాససీసమునకు లత్ష 
ణము నుభయలశ్ష్య భూతిదృషితో జెప్పిన కవిజనా శ్రోయుని పద్యమును గొం 
చెము సవరించిరి. “దీనిపశ్చిమార్హంబున ప్రాసంబు వేజూ క్త పాస మైన” అను 
చోట దీని, అనుదానిని తీసివైచి గీతి అని నిలిపిరి, అప్పు డర్ధము గీతిన్‌ గీతి 
యందునను, పక్లిమార్గంబున౯ = ప్రాససీన పాదద్వితీయ భాగ మునను, వేటూక 
ప్రాసమైన౯ = ప్రాససీసమం దేప్రాసనిలుపంబడెనో తదభిన్నమై తదధిక మెన మటి 
యొక ప్రాసమును నిలుపంగా నని చెప్పుకొనవలెను, ఇటు చెప్పళొన్న చో, 
ప్రాసా క్రి క్రిలిప్రాససీసములలో ననంతు(డును నీతండును స సఖ్యపడుదురు. అప్పుడు 
కనిజనా శయమందలి పద్యలక్షణమున గీతియందలి వ్రైసనియమమును నాల్లవ 
సీసపాదఖండద్భయమందలి ప్రాసనియమమును నకి శ్రీ_లిప్రాససీసమున ము! 
ణమనులు గాని ప్రాససీసమున కుదాహరణములు గావని గప్‌ ౦పవలెను, 
కవిజన్నాశ్రయునికన్న విశేషముగ వృ తపాస, ఫర్వతఃపాస లనుసీసద్వ 
యములను, అప్పకవి యనంతులు చెప్పినారు. అం దప్పక వీయమున “ప్రాస 
నూరంఘ్రుల 6 “బడిలంబుగానిల్స, న న క్రిలివాససే సాఖ్యమగును' అని లక్షణము 
చెప్పబడినది, వృ తపాాససీసమున శే పూర్వము దణ ప్రతిలో న$్రలిప్రాస సనీస 
మనుపే రుండెడి దని యా వేజీలోం గి ందిఛాగమున వాయంబడీయున్నడి, 
అబఖ్హన నియ్యది పె లక్షణకరలతో ఛిన్న మగుచున్నది. గీతపాదచతువ్షయ 
నుందును ర్రైసనిలుపవలె నని వారికువురమతేము, గీత ప్రథమ చతుర్ధపాదము 


పేను న 


సంచీక 3] కాన్నివ్భృ త్తములు: తన నృత భేదములు, RS 
లలో చే యీనియను మున్న(జాలు నని యప్పకవినుతము. ఎశ్టైనను భేద 
ము తప్పలేదు. అనంతుండు గూడ సీవృత్త త్తప్రా ఫసీసమును చెప్పెను గాన నప్ప 
కవీయమందలి నామమును మార్చక చూతమన్న ననంతుండు గీతిలో నేపా 
దమందునను గూడ. బ్రైన కావలె నని చెప్పియుండ లేదు. లక్ష్యుమున గూడ 
"లేదు. కాన సీవిషయముల భీమనరంగరాజు తే కలసిరి గాని యప్పకవిమతము 
వేరై నది. సర్వతః ప్రా ప్రాససీసమున నిద్దజు చేకీభవించిరి, ఇయ్యది కవిజనాశయ 
మందలి ప్రాససీసమం దంతర్భవింపదు. దీన పాదచతుష్టయమందునను వృత్త 
మునకువ లె. బ్రాస నిలుపవలెను, సర్వతఃప్రా పానమున.6 ౫ 
బ్రాసయతులును నయి యుండవలెను... 


బ్రాసయు యతిస్థానమునC 


9. త్రిపద “—కయ్యది మూండుపాదములతో నున్నది గాన నానా 
మము నందినది. దీనికి బ్రాస మున్నది. యతి లేనట్లున్నది. ఈవివయ మప్ప 
కవి చెప్పీనాండు. “వళి లేక నలరారు. ,దిపదొ యని, కాని ప్రథమపాదమధ్య 
మున యలిస్థానమందువ లె గురునిలుపంబడినది, అయ్యది యచ్చుతప్పయి యుం 
డనోపును, లక్షణకర్టలు సంజేవాముగా( బద్యముల వ్రాయుట యిట్టి ప్రమాద 
ముల గలిగించుట సవాజమే. మజియు నది పాదచతుప్టయ( భమ కలుగ 
'జేయుచున్నది. ఈ పథమపాదయలతివి వయమున నప్పక వీయమున నే గాకత క్రిన 
వారి గంథములంగూడ నిట్టిభాంతి యే కనబడుచున్నది చూడుండు, 

కవిజనా శ యము త్రి దశేంద్రులాజగు | పదియగు నెడనకు౯, 

ఛందోదర్సణము :-=:సరవి(బ్రాసమునంది | సురపతుల్‌ నలువురు, 

అప్పకవీయము ;--తొలుతను నల్వు రిం | నులు రెంటటమూటను, 
పై నారు యలివిషయమును గూర్చి చెప్పకున్నను గూడ దని చెప్పిన 
యప్పకవిగూడ నిట్టిసం ేవామునకు. చావు లేకుండ వాయ లేక పోయినాండా ? 
శాదు, ఇది శేనలను మనస్సంకోచమే. కవిజన్నాశయమున యతియున్నదా? 
"లేదా? అనని ర్ధారణ లేక యతి కనుపీంచుచుండుటచే ననంతుండుంగూడ గోడ 
వెపిల్లి వాటముగ నె ట్లనుకొన్నను చాధకలుగ దని సందిగ్గముగా( జెప్పి యు 
న్నాందు. మజీయొకసంగతి. కవిజన్నాాయుని లక్షణలక్ష్యములకు విరోధము 
న్నది. చానికి సరియగునర్థము కుదురకున్నది. పై వారిలశ్షణమైన నావృత్తము 
భక జట్టశేదు. Da దప్పనుటకువీలు లేదు. వమందురా? అయ్యడి, 
“విప్రరుహోద్భవగణం రసదశ స్థానదొళ 
కే 


కూ అంథ సాహీత్య పరీవత్స ర్రీక. (సంఫ్రటము 2౧ 
బినరువానే కే గణ మెబర్లుుదవు 
విసరువాన్నే శే త్రి పదిగే”” 

అనెడి కన్నడలక్షణమునకు సరిపడి యున్నదని (క్రింద న్రాయంబడినది. 
వై పద్య ప్రథమపాదమందు. గూడ యతి కల దనియే సూచించుచున్నది, గాని, 
యీోశేదముల నేది నిశ్చయమో ప్రమాణ గంథలత్ష్యుము దొరకువజకును 
నిక్షయింపంజూలము. ఈవై వారిలక్షణమునకుంగవిజ నా శయునిలత్ష ణపద్యముల 
సరిపుచ్చవ లెనన్న రెండవ పాదమును- 

““గదియ రెండిటను మూడిటను” అని సరిచేసిన భేదమువాటిల్లక గణ 
ములు మాత్రము సరిపడును,.. ౭46 244 0౪ 

10. చెపద;దీనిలక్షణ మన్నిటియందునను సమముగా నేయున్నది, 
అనంతు(డు మాత్రము పాదాంతమందు లఘువ్రునే నిలిపినాండు. తిన వారి 
లత్ష్యముల గురువ్రున్నది ++. 444 44. 

11. వట్సద ఏ--- ఇయ్యది రంగరాట్‌ ఛందమున స్పష్టముగా నున్నది. 
ఆజుపాదములచే నుండుట యిద్దానికి సార్థక నామము: ఆజం దగణములు నొక 
చం ద్రగణమును బాద త్రయ మగు నని దీనిలక్షణము, ప్రాస గలదు. వడి లేదు, 
చం ద్రగణము మూండాజుపాదములనే యుండును. కనిజన్నాశయమున నీ 
యర మే చెప్పబడెను గాని, పద్యము [షభ్రహ్ట మైనది. ము ధణ పాదవిభాగము 
గా లేదు, ప్రాసము కొన్ని పట్టుల (బోయినది, గణనులకూర్చు పోలేదు, దానిని 

“ల్రిద కేంద్ర గణములు 
కుదురనిరూడిడి 
కదియనంత్యంబున( జంద్రుంగూర్చి 
తుది యిట్లుగాకూర్చ 

నది యతి లేక వ 

ట్నడ మగు మల్లియ శేచనాఖ్య'' 

ఈరీలీగౌ సవరించిన లక్ష్యలక్షణసవున్వయముగా నుండును, ఇంక నప్ప 
కవీయమున సనీలక్షణ మంతయు సరియగురీతినే యున్నది గాని లక్ష్య పద్యమున 
“పాడ మీసూటితో నాల్లుంజేసిన” అని యున్నది, ఈనాల్లు అనుడాని కర 
మున్నట్టు లగపడదు, కొంచెము మార్చిన సరిపడును, గాన దీనియెచాటు 
ఫపౌడముల 


నుదిక న 
నందిక 3] కొన్ననృ గమ: కర్షక భేకము ల గగ 


“భాస మూండగు, నఏీసూటిశె 90దిో 
అను చిన్నమార్పు6 జేయవలెను ... క నా 

ష్‌ లక్షణకర్తలలో ననేకభేవము లనేకస్త లముల. గనంబడుచున్నవి. 
ఇంకను గొన్నివృ త్తములలో:గూడ నున్నవి, గంధవిస్తరఖీకిని ముగించితి. ఈ 
దూకు సామాన్య ముగాంబూర్వల క్షణముల దిక్చటవలన వచ్చుచున్నవి. రాను 
రాను 'మూండునాల్టుకతా బ్దముల నాటికి టు గ్రంథమునం _బ్రయోగించిన 
పదములు నళించి, “అధిక పాఠమయచ్యు లగుచున్నవి. ఇళ్లే కంగనాలయటకు 
నిరర్ధక ములు గూడ నగూచున్నవి. ఈదిష్ళలు పూర్వమునుండియు వచ్చుచునే 
యున్నవి నూతనముగ వ్యాకరణ కటి నాయవ లెనన్నపండితుండు కొన్ని 
వ్రయోగముల. బ్ర బ్రమాణ, గంథ ముల మార్పు చేసి యిట్టి ఏ శేషములు తత్పూూరుక్తి 
లు చెప్పీయుండలే దని నేనే కొ త్తగాం బరిశీలించితి ననియుల గూడం చెప్పుట 
మనము ప్రౌఢ వ్యాకరణాదుల: లేం  జూరుదునే యున్నాము. ' ముఖ్యముగా నతి 
కష్టతరములగు నిట్టపెవిమయముల నొకపద్యమున నిమిడింపవలె నన్న నస్ప 
షత 'లెక్టువగా నే "యుందును; గాని యేకచ్చందోజాతము లై నామసాదృశ్యము 
ను ౫ాడ నందుచు వానివానినియమముల! కోను గణములలోను భేనము లక్షణ 
క్షర్ణలలోC ననగుట వింత, ఇయ్యది వారివారి స్వతం శ్ర త్రములను దెలుపుచు 
'న్నవిి గాని, నియమ ప్రకార మనుసరించుట లేదు. ఇట్లు వృత్తి తములలోనే 
గాక యతులలోం బ్రా చాసనుఖతో ముణియు ననేకవిషయములలో నిట్టిమత భేద 
ము లుంటచేతనే శాస్ర్రము కఠినమి బహుమాగ్షములః ద్రాక్టుచున్న దనుట 


సర్వవిదిత మని విరమించుచున్నా ను. 


స్‌ టి కాలమున నాం(ఫచ్చుంగో| గంథములభోే ల్ల 
(౮ జ (౮ | యm 

గౌరవస్థా మకీటానది యప్పు 
కవీయ మొక్క టియే, ఇ'ీవలి కవు లందటును సామా 


నము నలంకెంచి వనె 


న 0 గ ళ్‌ ఫ Oc) ప్ర న్‌ వ x a+ ఠి 
స్టముగ నిద్దానిచే (ప్రమాణముగ ంగికరించుచు న్నారు 
కాని యస్పకని తౌను ఛందో[గంఫమును రచింపవలె 
నను తేలంపున నిన్హానిని (వాసినట్టు లగపవదు. ఏమన 
నాం శేబ్దబింతౌమిణి యను నన్నృయకృే వ్యాక ర ణము 
సంస్కృత భూపమున ou ద్‌ ని భ్‌ దౌడు 
సారము తెనిగించి పలువురకు నుబోసముచేయ తలపెప్టై 
నని యాతని (గంథమువలన సర్వులకు విదితమే యస 
అ గ PJ కం J Fn ల 
చున్నది, అస్లయ్య్యు (వాసినంతలో శంగొవిపుాయ 
మెక్కు_ నముగాను, పూర్యులకుణ క రలకం౦నె విశేషము 
గాను నుంటచే నిద్దానిని ఛందో గం ము గానే పరిగ 
ణింపుచున్నాగు, దీని తృతీయాశ్వాసమున (4 ఆన్యో న 
రింఠతయో వ 
సూతమునకు విపులవ్యాఖ్య రచింపబడి యతి పాసల 


శ్రి 
దపాొండేషు” అనెడి 
విపయమై విపులముగ6 జెప్పంబడకినది 
వీనిని గుణించి శా 
డింతును, 


(ప్రకృతే మున 
యశ పొయముల( గొన్నింటి జెల్ల 
ఈ యతి ప్రాసల విషయమున నప్పకవి వూర్వ 
లాకు ణికుల యతిసంఖ్యలం జెప్పుచు “వి కమంబు శేను 
విరచింతు నాలుగుపదులమో(ద నొకటి” తొను 
రో౧ యతులం జెప్పియున్నాండు. చాసగ విచారించిన 
Ar € ద న పః 563 
వీనిలో కొన్ని గతార్భములు కాదగియున్నపి, అట్టవాని 
నీ కందం బొెందుపటతును, 


అని 


౧. ఈతడు 
యతియనియు రెండు యకులను జెప్పియున్నా శు, 
భాషాపరిణతిచే నాయా మువర్ల కములు ప్ర్కు బు లుగా 
మారుచుండుటరయీ యా శని జెప్పుటకు ర 
ఈ శెంటిలో మువిభ కి యతి యనిన 


విభ క్తి యతి యనియ్యా ముకార 


పున్న పుంసక 


౧ అక ని a 
దువు గలి సూర్యన ౨ రాయదుననాలఅలగారు 
లల ( శా 


తర్చమా నాం ధ్ర దేశ్య శబ్దముల తుదను కలయు ముకాగము 


నకు పు, ప్ర్మ బ్కు భు_లు యతి నంగునని చెప్పియు 
న్నా యము, లక్యుపద న్‌ బాయ బె కీ లతో గగాడిన 
ప నీ ముకారముతో యతిం జెండ 


ఇ బభ లుగాశ 
చేలుచున్నది, ముకార యతి యనా” ఆః 
(ఛాకేిన పఇఖఇబభ బు శబ్దనిప్ల ము కార ముక తో యతి 


2h 
(©) 

ర్త 
రీ 
లా 
లు 


స్రరాన్నాము ఏకద్వ్యతినేకము గా లకు 
ముబుగగాడ చేవు, దినినిబటె చూడ విభ క్తి 

ఎ అత 
ముతో 2 ల్‌ కి లతో 


కెలు ననిమ్మా 
య౧ 


ముకార 
గాడిన స ఫ 
WEE ముకారమున నట్లు చెల్ల వీలు 
(సును స్పష్ట్రపదుచున్నది. కాని విభక్తి శబ్టనిపాము లగు 


నల్ల ముకాంములతోను ఉలి ఒ ఓ లతోవం గూడిన 

య ఖు బభలు యతి నందునున్నట్లు కవిప్రయోగముల 

తెలియుచున్నది. ఇట్లనుకొన్నను ఏయచ్చుః తోం వ 
(ag) 

నను సవర్దమునకే క గూడునా 


నుఫెషయ మోత(గు చెప్పియుండ లేదు, చూడుడు. 


గాని 


6 మెం =~ gr < త 
(మోక్కులు లక్‌ ను సమ_స్ప_భువ నా 


నాదీశా |» 
సు స్వా, 


౪ పాలుపుగ మితి లేనిమాడ్కి _ మొలబం కె” 
యా 
రామ, భూ, 


ఇట్టి (పామాణికల్ట ప యోగము లె లెన్నో యున్నవి, 
(ప్రకృతమున నీ శ్రమ నంతేను వీడి ఉతోత్వవిశిష్ట్ర 
ముకారమునకు తొద్భక పఫబభ లు యతి నందు 
నని చెప్పిన సర్వలక్షణ సమన్వయముగ నుం 'డెడిని, ఇట్లు 
చెప్పుకొన మువిభ క్తి యతి మాననగును, మణియు విభక్తి 
ముకారమునకు శబ్దస్థ ముకారమునకు ోద -మేమియు 
లేకున్నను నీత6 డిట్టు 'భేవము కల్పించినఫల మంతగా 
కానుసింపదు, లక్షణక_ర్రలలో (బ్రనము6 డైన కవిజనా 


శ ముయుగగాడ్క 


లెజ౬ 


ఫాబ్దున మాసము] 


కళ పోలయగ 


లా ఆభ 


పుఫ్రుబబఛభులక మా 
పోలికవడి శీల ముల్ల-మున *న యనం౧౫కా 


శీలం బుల ౦ బనంగా 
౧౧ అల 
భూలోకం బమర లోేక_మున జన యన(గకా,” 


అని ముకారమా[ త్రమునకు పవర్షు 
యున్నాండ, అప్పకవి స్పష్ట పతిప ర్త సిస్టము 
చూపెను గాని యీాలెంశుయమతులు నొ నొక్క_టియే గా 


మువిభ క్రియతి యనవసరము 


౨ మజియు అుజుయతిసందర్భమున హ్మ్‌ య 
లు పరస్పరము యతి( జెందునని చెప్పి యున్నా (డు: 
ఇయ్యది సరసయతియం దఠతక్యావ మంచును. అసలు 
యతివిపషయమున హ్మాయల కచ్‌ త్య మే గాని హల్‌ 
త్వరు లేదని బుక్వేసం బంధ యతిసందర్భమున, 

“ సారిది కాదులం గల వ్యటు సుడుల*ల్ల 


నచ్చు లెనయ 3 ౫ 


బుక్వమి త్ర ంబులస 


జొల్లు యహాలును స స్ట మ జెందునపుడు 
జలయు నివి,...*..., లీ 


అని చెప్పియాన్ఞాండు. అనగా పహాయలు తతా 
కా 


జాత్య స్వరయుతము లగుతీల్‌ నవి యర్లము, అప్పుకు వీని 
ధే X 
హ్హ మవివక్షీతీము. ఇతరలక్కణక రలు గాక నీళెం 
— ఆట 


“ ఆయహలు 


చభజరు శహష సలు 
నయసంయుతేనణలు, 4... 


(06500 


> ” 
ట్రై లస 4 268 2669 


యతి 


క. 


శ యముగ వళ ర 


అని పరస్పరము అయహాలు 
యున్నారు, మజియు హరిదలమ్‌ 


నా ” హీ a 
అంచ, ఇత్యానులందు హకార ముచ్చసటచేతన పది 


అటు = పదియాజు సొ__ అది = నాయద్వె ఇత 

దులం దకారము యకారమాపము నందు. చేతను పెహ 

యల కచ్‌ త్వము స్పష్టము. కాన సరసయతి లక్నణపద వ్య 
లు 


మున * హయ లత్వమునకు” అనుచోట బతరలక ణక ర్తల 
వలె * అఆయహః లోటూ పరస్పరము యతి జెందునని 


శ్‌ 


పబుబుయతి గలరు కలగదు 


ca 


3, మలియు (ప ల్యేకయతి సందర ర్భ మున, అది 
ఇదె మొదలగు పదములు మజియొక సదముతో 
పంగ ప న 9 ఇ ఈ స To?) వచి 
నష్షును హల్టునకును . కలయక  యగాగమము ని 
నప) డచుు నకును యతి నిలుపనగునని చెప్పియున్నా (ను, 
స్వర ప్రధానయతి చొప్పున నుత్తీరప దాద్యచ్చు సంధివశ 
మున లోపెంచెను గాన నద్దానికే యతి నిలుపవలసినన్యా 
య ముండ నటు నిలుప వీలు లేదని నియామక మువలన 

య 
కాబోలు నిదాని వీ 


ద్ద నామగేయము సెట్టియుండును, 
కాని “చేతి ఇది=చేతిది” అమ నను “తి” 
అనుదానికి యతి నిలుప్రునప్రుశ వర్ల పాణియనులలో 


నెగియో యొకటి యుసుచేతనుు * చేతియనెో అని 
D౨ 


యున్న పుశు యకారమునే యతి నిలీసిన సరసయతియం 


జ 


పుడు. మజయు 
లు 


దంతర్న విం చుటనోత నీయతి వ ముఖ్య మంతగా కను 


ప్రార్యక పిస మోగముల నప్పకవి 


వాపించి యుంచవనందునం "రాక నిదాని ,సాళ స్య 
ద CC °° 
మంతగా6 గానుపింపదు. 
ళీ ల్లి 
గ, మజయు 


చేకతరయతి సందర్య మున సాధు 


శేఫమును శకాఎలేఫమును సవ రము లయ్య్యను యతి చెంద 


రాదని చెప్పియున్నాు,ఆస లీరేఫశకటనేఫలయతి ప్రాస 


లవిషయామున Mah "లెన రింతే పట్టుదల నూని చెప 


నటు దు. కాని యేనోపుము హం యారంటి 


2 


కిని యతి, పాసలు చెల న ననే తెలీయకున ది, ఈనియమ 
య A 


మును బకీకి యనేకు లికి పయో గముల సాధ్య మెనంతలో 


OO 


రత్నాకరాదినిఘుంటుకర్త రలు డైపతాహ్యముల కల్పించి 


దెదెన చి యూన రు అప్పటికిని కొన్ని మిగిలీన వానికి " 


యున్నారు. ₹వల ముచ్చారణలోను పూర్వవాద్శాయము 

లోను భేదము లేని వీని నిట్లు శేదెంచిన మహాక్ము లెట్టి 
(ప్రయోజన ముల నొడే గట్టిగో తెలియదు, శేఫశకటచేఫము 
లకు యతి పాసలలో సంబంధము కూడదని బోరున 
కొన్నిపటు వీనిని 
వాడినట్టును వానిలో కొన్నిటికి పాఠాంతేరములు లేవ 
నియుంగూడ పేఠికా కారులు ఘంటాపముగం కజేప్పియు 
న్నారు. మటియు దీ రారా (గంధము లలో 


నచేక ప్రయోగము లున్నవి. చ 


e 


భారతి 


పారిజా తాపహరణము తృతీయా ళ్య్వా సము, రో౮ా-న 
పద్య్యమున---కందమను, 
నృసింహపఫురాణము, ద్వితీయా శ్వాసము ౫౬-వ 
పద్యము : లేఫవ్వయ ప్రాసయతి, 
భాగవత రు (ధువోపాఖ్యానము ) ౯౯-వ 
చ్చీజ్సీ ౧౧౦_వ పద్యము; శేఫద్వయ పాసము, 
భాగవతము ( ధువోపాఖ్యానము ) ౫౯వ 
పేజీ ౭0౦-పద్యము 3 ౬౯-పద్యమునం గూడును, 
చం దైకాపరిణయమ్ఫు ద్వీత్రీ యాశ్వాసము ౨౬-వ 
పద్యము : (పాసము, వృత్తము. 
చందికాపరిణయము, ద్వీతీయాళ్వాసము, ౬౮-వ 
పద్యము : (ప్రాసయతి, లేఫద్యయానకు, 
మనుచరిత్ర ౮౯- పే. ౧౨-వ పద్యము; తృతీ. 
౧౯-పవ్యము : యతి పాసులు రెంశును, 
కళాప్రార్లోడయము తృతీ, _౨5౫_పద్యమున( 
గూడ గలదు, 
శృం గారశాకుంతేలముు ద్వితీ. ౧౧౫_పడ్యమా : 
శేఫద్వయమె తి గలదు. 
ఇంక ననేక ప బంధముల. గలవు. ఉన్న నేని? 
విమర్శకమహాశయులు, లకుణకర్తలుగూూడ తా మేసిద్ధాం 
తముల మనమున నిడికొనిరో యామార్లము వీడక నందిని 
పంది చేయ చెంచిన వారి నెవ రడ్డుదురు * కానిచో, 
ct త కుక వ ఆ 
శేబ్దశాసనముఖ వీశ్వరకృత ప 
బంఇముల లక్కు ములు కనుపటుకతన,” 
లు 
“ కమత సన జ పాద 
(గమ శబ్దోనుశా సన (వళ్ళతి పూర్వ 
క విజనంబులకృ గల లక ములు కలిమి ” 
ళ్‌ .గంగేము లెల్లను 
(౧0౧ 
వెదకి ఎదకి సారఠరనెల వివరింసం౫కా.” 
=) 
అని యాళ్వాసమున శై దేసిసారులు తనయుత్క_ 
తనుందలీ రలయతివిప యము గాని 


సుచరి 
కళాప్రూర్షోదయ 


మందలి ఆ, ౧౦ప, గల రల్మ పాసమును గూర్చి గాన్ని 


(ఆంగీరస సం|| 


నృసింహస్రురాణమం గలి తృతీ, ౧౫౫ప, గల రల(పాస 
మును గూర్చి గాని యిసుమంత లకుణమును కల్ళింసం 
గలీగానా ? లేదుః పట్టుదలయే (ప్రధానము గాన నవి 
చెప్పలేదు. ఈతని దృక్పథమున _ఫైవారికృకులు తౌను 
(పైమాణముగా (గ్రహించిన గౌరన, పుల్లన, ఎల్లన చెంద 
లసవారి చాటుధారలపాటి చేసినవి కావు. ఇది తప్పక 
యప్పకవి సాహసించె నను దానిచే తెలుపుచున్నది. 
అనవా యాయతిని చెప్ప డలకొ న్న, లఘ్వలఘురేఫ 
ములు పరస్పరము యతి నందరాదని చెప్పిన చాలును, 
తౌను జెప్పిన (పొణియతి రీతి చేయక్క_రమున కాయ 
కుర మే నిలుపుకొ నవచ్చును. యతినియతివిప యమున 
తాను జేగిన నియమమురీతి నందముగ నుండెడిది. యతి 
కూడదను నిషేధవాక్యయుగూ౫ నొకయతి గా నంగీక'ంప 
ననవసరము. ఇట్టిని సంఖ్యా చాహుళ్యార్భ మే యన. 
సను, ఆధునికకవులలో న నేకులుగూవ నీనియమమును 
పాటింపకుండుట తత్తద్ద్రం ఫముల విదిత మనస చునే యు 
న్నది. (స్రాచీనుడను, కవిజ న్నా శయు(డుగూశ నీ యతి 
కూడునని చెప్పిన ట్లితండే యొప్పుకొన్ని 


* వికటకవులు కొన్ని వింతల కల్పించి 
కవిజనా శేయమున కలిపినారు”). 


అని చెప్పుచు నామతమును ఖండించియు'న్నాండు. 
చూడుడు :_ 
“నణ లను రెండక్కు_రమఃల 
కు వడి అ ఆ. 
ను వడి (పొసంబు పెట్టుకో నవచ్చు( గృతికా 
విను రజల కిట్లు పెట్టం 


జనం 36 టం > ర్ట 


ల nurs) 
ఇయ్యది నేలకి పరివన్ను దత ప్రణులళో కనంబకుట 
లేదు. ఆధులికలనే6 వాందటు కవిజ నా శయమందలి 
ఎక్క_టియతిసందర్శుమున చెప్పిన లకృణమును “మర 
యలవ* అశెకివోట “మరజలవి అని దెదియీ 
శేఫవ యమెత్రిని వారించిరి గాని న రేఫ 
ద్వయమె తి యంగీకరెంచిన క్షే 'లేలుచున్నది. 


క అ ఫేదంరుతి సంకర్యమున “వబమో రభదఖి 
అనుటవలన, వబ-లడ-లళ లు తమలో తాము యతిబం 


లెజ౪' 


ఫా ల్లునమాసము] 


వబలకుం చజెలుబడి 
లగి 


ధము నందుని చెప్పియున్నా (డు, 
య భేదవర్టయతిలో నంతర్భావము, దానిలక్షోణ మేమన్య 
వకారముపఫబభల యతి నందుట్ట వీనిలో పె 
యక్కరము లున్నవి గాన వీనిని మరల విజందీయుట 
యనవసరము, 
లక్యుము లన్నియా రూాపాంతరములు గలపియే గాని 
స్వత నవి గావు, చూడుడు 


ఇశ లళ లక్కు లళలకుC దానిచ్చిన 


6 _ _ఇతం జే కదలక జలధి పవ్వ-భిం చె ననగ, 
ఇచ్చట పవ్యళించె నను క్రియకు శ పవ్వడిం చె ? నని 
ఈభూపాంతర నున్నది. ఇక లళల కాదిపర్వము 
నందు జెప్పిన లక్ష్యుములందలి పదము'హాడ * మిల్రిత్ర ౫ 
అ నెడి లఘులకారరూప ముతో నున్నది, ఇంతియె గాక 
సంస్కృతే వర్ల సమామ్నాయమందు ళకారము గూడ 
లేదు. ఇను యప్పకవి యుదాహరించిన * క్రాళ౫ 
ఇత్యాదులు లకార విశిష్ట ములుగా కూడ నున్నవని 
యెటు౮సనది, అట్లయిన పె శేఫ శకటశేఫల విషయమున 
రూపాంతరము లంగీకరింపక యిట్టివోట్ల తాపాంతేర 
సహాయమున నీ యతిని (తోనివేయుట కూడునా యని 
చళువరు లనక మానరు. కాని దానికి సమాధాన మల్చము. 
ర అల విషయము నడుమంతేప్రు కలిమి య; తెనుయు 
భాహసంబంధమెనది, లళ డల విషయము (ప్రాచీన 
మైన సంస్కృతీ భౌషాసంబంఛము. మటీయు నియ్యాదె 
వేదకాలమునుండియు వచ్చుచున్న బేధమే గాన తత్త 
తృందక్శముల నియ్యది (గాహ్య మని నా యఖ పా 
యము, దూడు(గు= 

ళ్‌ రువ్చూమి, లుమ్బామి; ఇరయః ఇలయః ఇర 
జ్యంతి, ఇలజ్యంతి?_ఇట్టి వెదేక పయో గములు రలల 
కభేదమును చాటుచున్న ని. 

ళ్‌ ఆన్న మాళ్తే ఈడే; ఈథుషే ఈళ్లు షే 
ఇత్యాది పయమోగములు డ ళల కభేదమును 
చున్న వి. మలియు (ప్రాకృత వ్యాకరణమునంగూడ 
ఉడోలః” అనెడి న్మూతేముచే డలల క భేదాధ్యవసాయ 


బాటు 


హరణ పద్యస్థ పదములు త దూపముల వీకి రూపాంతేర 


అప, కివీయము * యతిపోసలు 
09 YU) 


ములుగానే (పయోగముల నున్న వనుకొన్న (శ్రమ 
తగ్గును. కాన య భీవయతి యనవసరము, 


౬* మజటీయు నూస్మ్మవి శాంతి ' సందర్భమున 
CERN) a 9, 
శస లన్యోన్యము యతి జెందవచ్చు నని చెప్పి 
యున్నాడు. ఇయ్యదెగాడ సరిసయతివలన గతా 
మగును. ఎట్లన్క కవిజన్నాశయరీతిని, ఉప చఛజయరయు శ 
వ స లన్యోన్య యు యతిసాధర రాము నందవచ్చు నని 
యే యీాతే(డుగూాగ జెప్పియున్నా (డు, కాన మరల 
చేయుట యముఖ్య యు, అస లీ యతికి భీజ మేమన నా 
వర్షము లుచ్చార ణములో కించి ద్భేదమ్మగా పలకబడు 


స లను వీనినుండి విడదీసి 


చున్ననుు “ ఫరిచ, వావసా నే. యులాంజకు యుస్కీ యు 
లాంజకోం బే) ఆదేశ పళత్యయమయో 8, (వశ్చ భ్రశ్చ-. వళ” 
ఇత్యాది సూ(తోపనిర్దిష్ట మస పరిణతి నందుంయీ, 
మటియు, తద్భవరాపమున్క ఆశా_ఆస 3 ఇకో -ఇచ్చ; 
వేవ-వేస ; దెశా-దెస ఇత్యామలలో(ాకవ నాయా 
రూపముల నంగుటయే కారణము. మజటీయు (పొక్ళ 
'తాదిభావలలో(ూడ, “షోస్సలో “శ్పత్సప్సాం ఛి 
ఇత్యాదు లీ నియమమునే తెలుపుచున్నవి. కాన ై6 
జెప్పిన యక్నరము లన్నియు సర సయతికీతిని పరస్ప 
రము యతిని బొందుచుంశ నూక్న్మవిశ్రాంతి యనునది 
యనవసరము, 


2, అంతో్యోమ్ముసంధివడి విషయమున,___ 


4 4626664 96* ఆని యిటు వరహాలు 
M౧ ౧ ౧ 


పొల్గులకు పె హకారము పొందునపుడు 
ఎం642 =. .అంతోోమ్యసంధి ®లిరము 
ణాఖ్యచే దాని కెయ్యదియైన చెల్లు ” 


అని చెప్పియున్నా(డు, అనయా కచటతప వర్గీయ 
వ్యంజనాక్షరము లన్నియు (అనునాసీకములు తక్క) 
హకారాదిపదములతో. గలియునప్పు డా హకారమున 
కును టై కలసి రాపతిన వర్గీ యవ్యం జనమునక్రును గూడ 
సాజాత్వ యులు యతిగా నిలుపవచ్చు నని అ 


లక్ష్యము చూడు(డు : 


3౬౯ 


భారతి 


౪6 రవకామభు-గ్గ రవాహకవికుంప 
మైరణ్యగర్భవాల్థృ -గ రిస సబ్బంద. 70 


“ కామధ్గుక్‌. 1. హర” అనియు, 
అనియును ఛేవము. ఇట్టిపట్టుల 
సంధి పొణినీ యరీతిని వికల్పము. “ యుయోసహో ఒశ్యత 
రస్యామ్‌ ” అని యుండుటచే హకారమునకు యతి నిలి 
పీివనోటు సంధ్య భౌవమున్సు La యతి 
నిలిపినచోబ సంధివనివక్న యు( జేసిన (పత్యా 
ఖ్యానయోగ్య మగును. ఇట్టి వివకృవలన ఛందమున గణ 
భంగము గాని ఛంవోభంగము గాని వాటిల్ల ను, ఉచ్చార 
ణఇలోమ్మాత్రేము కొంకే కస్టము లేకపోలేదు; అయినను 


పైలక్యుమున 
యా. 
ఉట వ్రాక్‌ + హరి” 


నీ యతి 


(సృక్రియాలాఘువ నూహ్యము, దిద్దినపుకు లిపి యీరగీతి 
నుండును; “ వాగ్గ 585” అనకినోట “వగ హరికి 


అని యుంకును. pr నిట్టివి 
ములలో చేమిం గాంబోలు లక న నిచ్చియుం ౫ శే? 


ప్రూర్యకని ప్ర యోగ 


కాన ల్‌ యతిగాశ ననవసరము. 


పెసీతినే టం గూడ తీసి వేయ 
పచ్చను, 6 భనూఢధ్రపా న్మదవిప ( ఇళ” టై చస్టలములలో 
6 యళోనునాసేనునాసికోవా * అశెకి పాకి నీయ 
న. సంధి నైకల్పికము గాన్క సంధిని వివగు వివషు 
ఫీనము చేసిన నియ్యదె | పాణి యతియం re మం 
దును, అట్టితత్మ్‌ 


“ నందసుకుమార గహూనశనా-న ్రదవిహోర 
దళిత శికుపాలగో, త ఖ_ ద్భశిః వీల 


అని నకార మునకు నకారమును, ఏకార మునకు దకార మును 
(పాణియతిచాప్పున సరిపోవును, ఇట్టతల ఛందమున శేభ్య 
గమును రాదు గాన ని య్యతి గాన ముఖ్యముగా నుం 
తేగినదె కావని 


'నానమ్మాక ము. ము “మయా 


నిత్యం వాచ్యమ్‌” అ సడి వా ర్రికమువలన , కచిన్మయయ్‌” 
అని భూప మొక క్క్టియే యసచుండ వ్వ నప్పు కిడ్గానికి 


యతివిషయ మోయతి దెపవ. 


అ 4 
స 


జొప్ప వలసిన యగత్వ్యుము 
"లేదు ఇతర యతిలోే నంతేర్భావ మే గాన 

ఇంక నుభయయకుల సందర్భమున 
వసరమయిన వన్నియు. 


(ఆంగీరస సం! 


యాన్నా క్కు సామాన్య యుగ నేక పద్మ భాంతిజనక ములగు 
సమా ససల ము రె 
సస్థల లమా త్ర మే య్మాభాంతినిభారకార్భ ముభ 


యమునకు యత్రి నిలుసవచ్చునని, యాయా సమాసముల 
ణి పదద్వ మి మెమిడియున్న దనియు. జెప్పిన యుక్తముగా 


నుండెకిది, మజీయు నితర ప్రూర్వల గాకు ణోకులు ప్పి 


యున్న యఖంజడయతి నంగీకరించినగో వీనిలో కొన్ని 


(ప్రత్యాఖ్యాన 


డంగీకరింపక 


మోగ్యము లగును. ఆయక$ఖ్లుంచయతి నీత 

పోవుటచే వాని కన్నిటికి వేరువేరు నామ” 

కు 782 ష్‌ అ 9 శ 
యుల బెట్టి గత్యంతరము కల్పింపవలనీ వచ్చినది 

చూకుంయ, యావ్మసస్మచ్చబ్దయతి సందర్భమున నీశబ్ద 
39 | 

ములతో పె సజాదిపవకులు. కలయునవు ఫు డచ్చునకును 


a 


హల్వపకును గాక యతి నిలుపవచ్చునని చెప్పి 
యు న్నా ను, 
౯ డి “ అలివావన మె స).దన 
శ్రి నస-దన్వయ 
మెల ౯, ల చ్చట (4 అస్మత్‌. = అన్వయము ౨ అని 
యుండ నుత్తర పదా hae సంగివశమున కలీగిపోవ 
నా ఇళ్ళ యతి నిబు స గాను గాన న సా యది 


u ౫ర్మతే 


బనమ సము 
థి 


వయ యుమ్య-దొజ్ఞానినళ విని 
జికు్కు_..వ 


ఇదు యత్ధానముల యంవలీ హాత్ర్‌ సాబాత్ర 
ము ఇ చమ్రైక గు యుమ్మక్‌ -_ ఆజా అ 
Ca 


పి యకారము విఖుపచుంకి పడాద్యస్థ భకారముె 

థి a 
నున్న యచ్చు విబుగకుంగుటనే నియ్యదె యన్యలక్న్షణ 
> 


శ 2) ల టా కన 
[గ ఎ య9ఖం% 


కియెం గాక,” 


8 


అని వక్రానో తర 


యతియం డదంతర్న వించును, 


౧౦. మతయు 


(పసం 


దేక్ట ని ఫి సమాస విరతి 

మున 'నాయా సమాసముల: గల అ జ లుబు రంకును యతి 
wp ౧౧ 

నందోవను న్చునని చెప్పి తౌను చెప్పిన న దేశ్యసమాసముల కన్ని 

టక్‌ ుందాహరణ ల నిచ్చియునా అందు నొక 


నుం 
యుదావారణను చూచుకొందము, 


పాలునవమూాస ము] 


౧ 
ఇచ్చు “ఉక్క [అటు అని సకూసాంత్ర 
+ 9 డ్‌ పటు, చ » MAR 
యాత చ్చుకును OTS నువ్‌ = ఆర్భుచు లి 


“రో 
ల ఇ ఆ ~~ జ ్గా > 
క్‌! ( 


జా. 


దచంతర్శావము నందును. 
® 

సం? నడర_కవం3 

(హా క్కు” రభసం సుమైన ఊర -_ సవర్ణ ఏ, 


ఇచ్చట ౫ సమాసస్థ కశారయునకు యతిగా కకార షే 
నిలుపణబకినడి, ఇవె పల క్రుదాహరణము, మతయు 3 

షి 

ర్‌తిే యిచ్చిఎలహావ 


యొకనోే నఫంసోము గాను 


నొ నొకచో ఖండముగా ను మలో 


నుంటచే నిదిగూడో నఖంక 
యతియం గంఠర్భాన మందును, తక్కిన రా 
గూడ. నన్నియు నీర్రీతిశీ' చూచుకొన్న _సరిపడును 
కొంద టీ *యబు ” అను నాశార్గక ధాతువునకు పః తేక 
(ప్రయోగము లేమి పదత్వసిద్ధి .! క న యనుకొందురు. 
(ప్రయోగము లుంటచే నాసం దేహ మనవసరము 


౧౧. ఇ క్లే నిత్య యతి ౧౨. విభాగయతి 


యు, 
యతియు6ల గూడ (గాహ్య ములు. ఈ యను లన్నియు6 


౧౩౨. నామాఖంచయతియు, ౧౪, రాగమసంధి 
ష్ణ - క 9 వ లస 
(బత్యాఖ్యాన మోగ్యము లే యని (గ ాంచునది. రాగ 
మయతిసందర్భమున ఆలను పదము మొదల వచ్చు రాగమ 
మునే యతి నిలుపుపకుమున నుభయము చెల్లుననియే గాని 
మెం విషయమును చెప్పియుండ లేను, కాని * వాలు 
చ్భక సమాస 
0 సౌరి క =) 
ముల నిత్యము గా వై ప్రేంచు రాగమ మఘములమాట తేల పె 
లేదు, ఆట్రివి యగ సానముల వచ్చిన నుభయమున *ల్ర 
లు థి _ 
పెచోటను 
రయ్‌ 
వచ్చిన రాగమ ము సమమే గాని దానివలన ఫలాధిక మేమి 
గ 
యు లేదే? 
యని విదుచుబ అంత సమంజసముగా లేదు, మటియు 
కుస్వరయతిగూడ ప "0చడు యతులబభోను నళితీర్మ 
వించుబకు సందెియము లేదు, 


ఫా అము = వాలురమ్ము” మొదల'స నాచి 


నిలుపరాగు? ఆతని సమాసములలోను, 


శాస్త్ర కక వీనిని (గ్రహింప లేదు గదా 


అప్పకవి తాను చెప్పిన యకులలో6 బదుచేకు 
వబికు గతల వైనవి. ఉభయయతులవనిపయమె 
నంగీకరిం చిన నెంత గంఫము తర్దనో 
యాత6 యూహింపక వట్టి పట్టుదలనె (పధానముగ( దీసి 


యఖంపయతి 


లస క్‌ సియము గ 9 oJ గాలు 
రీ య్‌ 
కొని | ఫతిజాభంగము గ౧"క్రంణడ |గం%మును వి సరించి 
\ న్లో | \ oD 
నాయడు. బేనికో! "షాసయు, దయఘున కాదిఛళూత మెన 
UC జ 
భారత మందును మత నము గో చక (గం రాజములయం 


నును అఖండయకులు గల (ప్రయోగము లనేకము లుండ 
_ క్‌ 2 ౫ 

వాని కన్య గా కల్పన చేయ నేల? ఆ వన్నాతే ఘే గాక 

యన్యలకు,క ర్హలు తమ (గంగములలో భెరతోద్ద్భ 

జ్‌ ౪ ' i ఢి 

తెములగు నఖుంచయకుల నుదాహరింప 

లని మం 


వన్నియు తప్పు 
తను దెవ్యచ కస్సు లకో నేలిపాజంజాచిన 
అత్యంత పా-వీన శిష్టలీఘూత ba భళప్మత్రమాత కలలో నట్టు 
పొశములు వేవనియు, స్రూర్యు లమాయకత్వమున తెలియక 
తల నుదావారించి రనియు గూూపుణపరముగా తనయా 
ధిక క్ట మును నెల్ల డించి వానిని కద్భిన్న ములుగా దెద్దినా(డు, 
అట్లు చేసేనం గాని తనమకసకారము రో౧ యతియు సరి 
పడదు. సరిపకిన€ గాని పూర్వ గం నక ర్తల క్తీర్ర తౌ 
వచంపణాండను ఇంతియె గాని యఖఫెంశయతి నంగీక 

గ్రుతిక 
టుక్వ మేమో ? అట్లంగీకరించినశే గణాధి దేవత (కోథో 
దిక్షయైె” నునఫాంకుల కొటుకునో ? 'తెలియం జెప్పే 


రించినంగలత స్పేమో? డాని యందు గల 


చేడు, హల్‌ సాజాత్య ముండి యొక చోట స్వరము విటిగి 
మతియొక చోట విలుగకుర్నంత మాత్రమున శే ఈ 
యతి త్యాజ్య మైనచో 
ములకు పోలీకయే 


నిక తీద్న్వవాదియతులలో వర 
కేనప్పుక్కు చాహ్య ప్రయత్న సాద్భ 
శ్యమెన లేనప్పుకు న్నియ్యదిమా॥త మెట్లు యతులలో 
పరిగణింప తగునో తెలియదు, తనస్యరూపమునే నమ్మ 
నితేటి త నయపత్య యును మాత్ర మెట్లు నమృ్మనగును? 
మలియు నీయతి పాస లనునవి మన పూర్వులు బంధించిన 
చివుకుతాళ్ళ బంఫన లే గాని పగ మేశ్వర (పో క్షములు 
గావు, పూర్వ మున్న యతిసంఖ్యను ఇప్పటియతిసం 
ఘను పరిగణించిన సెలిప యము సుబోధమై యెవ రిచ్చన 
నారు నుశువుచుండి రనుట 'స్పష్టమగును, (పథానమగు 
రసము శేనితణి కావ్యమున (పతిపద్యమునందును మైలు 

వలె యతిప్రా పాసల నిలిపినంత నా (ప్రబంఫరా జము 
ఏరసాయి యసనా? అప్పక కవివంటి మహాశయు లున్న 
అ చేశావా నస్య చేయుగుశేమో? మణి యొకొమాట, 


చేద ) అనెడి ను శిరసా 
“యతి ర్వి చదవ సభల కక అ వాగత్నేము; ణి 


3౭౧ 


వహించి రసము ష్టను కెకుంద సంస్కృలీమున 
(గ్రంథముల (నాసీన కాళిదాస భవభూ త్యాదుల శేమైన 
కించిత్తు లోటు వాటిల్లెనా * వాటిల్లునా * మణి యేభొ 
వలో వై న నిట్టినిబంగము లుండియుండెనా * అట్షితలీ 
నీ తెనుయస భావయందే. యిట్లినియమము లుండ పని 
యేమి * మనపండికులయు, పూర్వకవులయు, త్రదనుసా 
తులయు కటాక్నువీక్షణమే గాని మెటమియు కాగు: 
మణియు విమర్శకా్రేసరులగు శ్రీయుత వద్ద ల చిననీ 
త రామస్వామి శాస్తులవారుగాశ తమ వసుచర్మిత 
విమర్శనమంగు యతకతులవలన6 గలుగు కవిత్వనష్ట్రముల' 
జెప్పియున్నారు చూడుడు ; 

౪ ఆంధ పద్యవాబ్యాయమునకుం (బాసవి శ్రమని 
యమ మలంకారార్హ మే కల్పీంప(బడినను కొన్ని యెడల 
నది శోభావహము గాక శో భాభంజకమే. యగు 
చున్నది, 


| ఆ6సళర్రాయ్సీయో రా రర్ణతిశాయిన సిక కోరా ఛా 


ఇకా రై తా 


రసాదీ నుపకుర్వంతో జఒలంకారా నే లంగదాదివత్‌ ) 
య. ఏ mh D7? క న 7 


ల్సి 


భజన టగా కలా డు కళా జాతి 
కారు: = 


[ఆంగీరస సం |] 


అను పో్వోన్లానపంచాననుని సూక్తి చొప్పున నలం 
కారము లస్టిరము లె యుండగా శబ్దాలంకారములవం 
టివే యైన యీ(పాసవి శ్రమము లేల నియతీములై యాం 
డవలెనో శెలియకున్నది. మటీయు నివి ధుర్భటము లప 
టచే నక్షరముల పరస్పరసంబంధ మివిషయమున నంగీక 
రింప(బకుట నివి కల్చించుటలో6 గల యుద్దేశేయు విధ్య 
సమే యగుచున్న డి, మటణియు నీ నియమము కవిత్రయ 
మువారి పద్యములందు సెతేము అన కస్ట లములం్రను వ్‌ 
పద్మ ప్ర బేశమునకు బీజమగుచున్నని. ౫” 

కాని మహావుహు లెంద అంత చెప్పినను నాద 
రము జనింప లేదు, రావు సొహేబ్‌ గిడుగు వేంకి టనీతా 
పతి గారు అప్పకవీయపీఠికలో నీ యఖండ మతిని గుణించి 
నిరాటంకముగా రాసీయున్నారు, అనేక అఖండయ 
తుల నిచ్చియున్నారు, కాన పైయఖండయతి నంగీకరిం 
చిన కొన్ని యుభయయతులు తీసివేయవచ్చును. ఈ 
యతుల వహ యమున నప్పకవి చెప్పిన వానిలో గల నా 


ఛేదాభి పొాయముచే చెప్పితిం గాని యన్యము గాదు. 


ద్ర జేకే. 


| 


దువ్వూరి సూర్యని" రాయణమ 


(తరువాయి 


ఇంక (పాసలవివయము విచారింఠము, (పొసమన 
(పపూర్యకమగు “ఆస ఉపవేకచే” అనెడి ధాతువు ననుస 
రించి _్రకృష్చముశా వర్ల ముల నాయా నియమిత స్తన 
క... యని శేలుచున న్నది, ఇయ్యదె శెండువిథేము 
లుగా విభడంపయబకినది, అందొ"కటి ఛందక[ పాసమ్ము 
కెండవది యలంకార పా సము. ఛందః పాసమనునది రెండు 
'తెరంగలు, వృత్తాదుల 'సమానద్వితీయ హల్‌ సముదాయ 
ముగనున్న ది. రెండవడి (ప్రాసయతి యని చెప్పయకు 
చున్నది. పెపాసమే యతిస్ణానమున నిలుపంబజెను గాన 
నిద్దాని కీనామభేయము యు _కము, ఉపాధి భేవమువలన 
నియ్యది యచేకవిగములుగా మారినది. 
నప్పకవి యథో|పా'సముల పదువేడింటిని చెప్పియున్నా( 
డు. అందు _ కొన్నిటియందు. గల నా భేదాఖిపాంప 
ముల నుగ్గడింతును. 


(పకృతమున 


౧. సంయుతాకుర (పొసము pen 


ద్వితిహల్‌ సముదాయము (బ్రాాసస్థలముల నుండిన 
తదశ్లేదహల్‌ పాసమే నిలుసవలెనని దీనియభి ప్రాయము, 


ఉదా: గరు డర్చించు దైవ వము భద్ధండనంగ 
పక్క లేకుణకా నతిమూకు మున.” 00 


వైపద్యమం దధోేశేఖాంకిత స్థలములలో నద్దా 
నిని స్పష్ట పరచినా(డు, ఈవిహయము తన (పాసరూప 
(ప్రతిపొదనమునందే స్పష్ట్టమైయుండ మరల (పల్యేక 
ముగా నిద్దానికి లక్షణము కల్పించుట యనవసరము, 
పొననిర్య చన మేమన ౪4 ద్వితీయో వర్ష 8 (పాసోల త్ర 
పాదపాడేవు కించ ప్రాస సృశ్వేషు చెళఏవ స్యాత్‌ ” 

డి చింతౌమణి సూత్రము ననుసరించి యీత౦డును 


4 ప్రొసముల కెల్ల తుల్యాక్షరంబులైన 
చాలు స్వర భేద మైన దోపంబులేదు. ” 


అని సామాన్యల ఈణ యు చెప్పియు న్నాండు, ఇటు 


చెప్పినప్పుడే తద్వ్యలిరేకయులయి. విశేషము లున్న 


వానినే చెప్పిన బాగుండును గాని ెలకుణముచే 


స్పష్ట 
ముగా (ప్రాసస్థలమున ఇన్ని హల్లులుండునో యవన్నియు 
తఫ్పక పాదీకతుష్ట య ప్రాస నయుల నిలువవ లెనని 
తెలియు ముండ క కలకు ఇలకు ర్థికల్బనే “మనవస 
రము, ఇట్లు చెప్పుట సంఖ్యా బాహు₹్యార్థము గాక పాఠ 
కరల కేమి యుప మో౫ మున్నది! 
౨, సంయుతాసంయుతాక్నర| పొసము- 
దీనికి: 


“రలలు తమ్మ క్రింద జడ్డలె (శౌలువాలు 
పాసవర్ణ్మ ంబులై వాని6 చాసిరైన6 


\E 5 
SR పెరయదుగులను నిలుచు” 
దా 


అని. లకుణమును జెప్పి దీనికి 
“పాయి (దచ్చ(గనిమ్ము నాఠం డి క్ళషప్ణ 

వేండుకొనియెద నందాశ6 బండ్లు దినుము 

దుండగఫుచేష్టలను కోడిగాండ్రగూడి స్నా 

మెండుగా వచ్చె నీక నై దేండ్లు కృష్ణ? 9 
అని లక్యు మిచ్చియున్నా (కు. ఇయ్యి యప్పకవి 
స్వీయ మే కాని ప్రామాణిక (ప్రయోగము కాదు. సై 
పద్యమున మూ6డునాలుగుపాదములలో లక్షణము 
సమన్వయించు చున్నది, మొదటి శండుపాదముల సమన్వ 
యించుట లేదు, సరిగదా ఈం జెప్పిన (పాసలలో నెద్దా 
నిలో నంత ర్భావ మందునో తెలియుట లేదు, తౌను 
ఖంగాఖండములకే ప్రాసను చెప్పెనుగాని ఫూర్మ ఖండ 
ములకు (ప్రాస చెప్పలేదు. మరియు (ప్రాసఫూర్యాక్నర 
నియమమున నీత డొనరించిన నియమమున(గూడ నీవిన 
యము లేనేలేదు. చూడుడు 


౫శ్రిర 


న కంల కా కా 1 
| 


అభ. కవీయము : యతిపానలు 
2) ww 


కని అయ్యాది లక్య్యము గాను, పవల క శేదయతి నిల 


ంద జువలును బిరుంద బించువులణును 
న్‌ యతి గాని 


ల 
నూది (ప్రాసములకు న నుండె నేని 
(ప్రొశ్వ మొకటి నీశుద యక ™ దొక్క_టి 


నాని మొదల నిలుపవచ్చున్‌ ...' అ 


పంబ గౌను, ఇక రెండవవాదమునలూాడ (పొసయ 
సంయుతెసంయుతము గాదు. మూయనాలుగు జాడు 
ముశే దీని కు దావారణములు, కాని యీళ లిధక్నమున 
రేఫళ్లి ప్రమున కుదాహరణ మియజబకజే దనన లను, లీనినో 
అప్పక వీయమంపలి చిక్కు ఇచ్చ! గూడ వచ్చును. 
ఇట్టి యభి పొయ భేద మే నాకు దీనియందు గలదు. 


అని _్రానస్థానముశ బిందుఖ్రూర్యా కురముగాని 

జడ్డక్క_ రము గాని పరముగా నున్న పుడే యాడ్య కు ర 
0 న 

ములు ద్రాస్వదీర్ణు ములున్నను బాధకము గాదని చెప్పెను ) | 

గాని పెగీతిం జెప్పియుండలేదే ? సంయోగము పరమం దః నేఫయుత పొసము 


దుంకుట మో(ద్మ హస్వమునకు గురుత్వే యు వచ్చునుగాన. దీనికి లక్నణము:- 


నాద్య కుర గురుత్వము నకు భంగము లేదందులేమో ? “సుడులు తెలులనందుః బొడమ వాేె వడి 

అప్పుకు బిందు వేమియగును? దీనికి సమాధానము. లేకు (వాలు కొమ్ము కారవడులు గాన 

న్నది. కొంద రిద్దానిని సమర్థీంప భావ (పొచీనశాసన శేఫయుత సమాఖ్య కృతులం |బాసములగు 

ములలో. జూచిన నేటి వ హధ్యోన్థానున్యార ఫదమ్మ్యుటు సారిది తమకు. దాము సుడుల6 బాసి” 

పూర బిందుకములే యనియు సర్రు ఫుటకే 

పూర్మ బిం బ్‌ నాగుర్తు sy Pe చెప్పియున్నాండు. ఈపాసను కల్పించి 

యిప్పుశుకాడ నరానుసా్యర మున్న దనీయు( గాన 

ప్పు hele a కలం తౌను లేలిపలుకంబడునను వి కేసాంశముతప్ప మరే కొ 

ళప్రాండి,, 96 999 696 తం డి,, ఠి _త్సవిషయమును నప్పకవి చెప్పియుండ లేదు, ఇయ్యదె 
వేండిం...... +. బండ్లు. ౨) గూడ (పొసనియమముచే గతము కాగలదు, ఇందు 


అని యున్న ట్లనుకొని న యుదాహరిం గీ సుడులంబాసి” యనుపదమున కరము స్పష్ట్రముగా 
- చెననియుం జేప్పుదురు, అప్పుడు * దీర్ధాచ్చే రండ ఏవ తెలియుట లేదు. 

సడ్టే యః” అనెడి చించామణినూ త్రయమే మరచెనా? ఈ ల వికల్ప[పా'సము, ఆ 

న | సుసంగతీము కాదు. శాసనముల నాంటిఫాహ ఈవికల్పపా సవిషయ మై తనే చాలవ 
లీపిలోేను  పదములలోనుగూడ పెక్కు_మార్చుల నంది క్యా వికల్చములన్ని యు సనవసరములని చెప్పబడినవి, 
యుండ ఈ యొక్క. నియమమును. (గసీంచుటలోలోల. క్వపద్యయ ప్రిద్ధియందు సేప్రాసమును. జెప్పు టంతియా 
స్వాతంత్ర్య మేల * తానిచ్చిన (ప్రయోగము (ప్రాలీన వశ్యకము కా చేరదు. ఇమే. యనునాసిక ప్రాస సముగూడ 
మైన శాసనములలోనిదా* కాదు. (ప్రయోగము లీయ _గ్రహించునది. మణియు వీనికి పామాణ్య పయోగఘు-లై 
'జేదు గాన నిశ స్వతంతమనకతీరదు.. "ఈవిషయ సము మృగ్యము లే, తన్మప్రాస్త వరా నము. 
మున రంగరాట్‌ గను తూ నుభయ్మ ప్రాస మను (ప్రధానముగాన చెప్పవలసి వచ్చినది, i 
"నామమున లక్యుమో యబ కినది, ] 


| - ॥ పాసవెరము,.. he ware ie 
4 పాయి,,........,,వాం,డిల.,. అ / న. 
వ. మ. . సాధుశకటశేఫములు రెండును. . అన్మ్యోవ్యము 
క సళ, oe A | (పొసతె"ల్యఘయ నందరాదని దీనికి లక్షణము. ఈయతి 


పండు ఇందు... 


™— he దీనివివయ'మె నోయ యు 
కృష్ణుండు. ...........పంద్డు,.. వ పి ప్రా ఏ భేవమున్యు పెద్దల 
ఓ రిం 


ప్రమోగములునుగూడ నున్న వని చెప్పుట, పక్ళతమున 
అని యుదాహరింపంబి కినది,' చేలక్యు మునరదు బీరమణయమే యు కము, వల్‌ సరఖీతి క్‌ "నీయ 
మొదటిపాదము క jaa xX క | స 

వాదమునయూా క నిట్టియా కేపణ గలుసదున్నది, నైతిని .. | Ws 
ఫో ప్రో 


భారతి 


ప, బు[పాసము--- 
యగాదేశముచే బు రకారరూసము నందును 

గాన నాశేఫఘమునకును బుకారమునక్రును (పాస వేయ 
వచ్చునని చెప్పియున్నా యను, కాని (పయోగ మొక్క 
టియు నిచ్చియుండ లేదు, ఊండిన తప్పక యిచ్చియే 
"యుందును. భార తారణ్య పర్వమునందు మాత్రము కల 
వని యొకపద్య మోయంబడినది. ౪ నె కముదాహరణం 
మోగారంభం జనయతి ” అనెడి న్యాయానుసార మూరు 
కొన్నచో నీబాధయే లేకపోయెడిని, కొంద లీలక్యు యు 
నగల * బుషి ” యనునది * రుసొయని (ప్రాచీన (ప్రళు 
లలోనున్న దనియు చెప్పిరి. నిఘంటుక_ర్హలుగాడ బుషి 
శబ్దభవము కరుసి” అని (వాసియేయు న్నారు. ఫౌరతకర్త 
ఎచ్చటనో యొకచూల నతనికై (ప్ర ల్యేకముగా వాడినా 
డనుటగూడ భావ్యము కాదు, ఆతనిదృష్టిపథమున రెండు 
'మూండుచోటుల్ననె న వాడుచో నద్దానికి లక్షణము కల్పిం 
చినను సమంజసము గాని యి ట్లీతయ చెప్పుట యనా 
వళ్యక మే యన(వగును, 

2, ns 

(పకృతిభవంబు( జెందిన (పొణములకు 

ముదలియంకస్థములు (శై 'సములకు నిలుచు 1) 
లక్షుణమును ఇప్పేంయు న్నాడు! దీని సార్థక్య 
సంధినశంబున యకా 


అని 
ముటాడ నంతగా గనుపింపదుః 
' 'రములోనికి జరి శబ్దనిష్థము లై న యకారము. లి నను 
(పాసి ససానమును 4 య[దూపహల్‌ స కం 
మున్న దో అయ్యది తప్పక త తత్‌ స్టలమల నిలుపవ లెనని 


ఛెప్పినయప్ప ప్పళవి యీవిభెాగము విశేషమనుచు మరల 


చేయ నేల? (ప్రాసనియమమునుబట్టియే _ గ తౌర్థమన్గున, 
ఇట్టిదే సంధిగత పొసమొకటి ' చెప్పియున్నాంయ. 


చూడుండు--- 
“జీ సంధి. గూడిన (వ్రాలు (పాసంబు లై లెన 
అవియె స సంధిగ తౌఖ్యల న నలరుచుండు, 1 


" ఈయతి విన యమున శోగసడదవాస సృష్టి! ప్ర పథమా 


మా. .ధాళ్యాస్మదో ర్వీనై వై తే” అనెడీ- న్యూతము . 


వలనే గసడవొ దేశము వచ్చుచుండ నిట్టిస్ట వళమక రాన. 


[((శ్రుముఖ సం! 


నీయమముచే గతారమగుచుండ మరల నిట్టిసంధించ్చిన 
(వాలతో సిద్ధములు చెల్లుననుట యనవసర ము, ను? 
నిద్దాని[కింద నిచ్చిన యుదాసారణ పద్యముల వి శేపము 
లరయుదము,. మొదటిది శల్యపర్వమునందున్నదని 
“ కవందొనలును గాండీవము 
నవల నిడంబనుపు ముందరరదము డిగ మే 
ను విదప డిగెయెద శుభకర 


మనవు నిల్విధము. = =...” 
ఈపద్యమును జాపియున్నా (డు. ఇచ్చట “ ఏను _ 
పిదప = ఏనువిదప” అని సంధియగుట ఎైచింతామణి 


సూ త్రమునక్రు విరుద్ధము. “తాను? క చేను? పదములు 
పరుషములకు మకు 
నీయస్పకవి యంగీకరించినట్టి పంచమాశ్య్వాసమందలి__ 


గ లు రౌవలెనుగాన, 


౪ తాను చే ననుపదములలోని (దుతము 
లడంసచో మొందం బరుషుంబు లసురదమన 
సర ళలిఫులను తద్దు) తాక్షరము లై 
బిందులగుం దాజనంగ నేం బిలిచీరీనంగ. 19 


ఈపద్యముచే * వాత్మాస శ్థిదో ర్ట్రతస్య స్యా 
లుక్‌ ” అనెడి నూ త్రార్థక థనము నస స్పష్ట్రమగు దున్న ది, 
అట్టితీ వెయతిసందర్భయున * ఏనువిదప ” అని తన 
(ప్రాసకనుగుణముగా నిచ్చుట - సంభవింపదు. “ఏను” 
అనునది (ద్రుత ప్రకృతికము గాన దానిపైనున్న పరుషము 
లకు. గసడదవ లెట్టు వచ్చును? రెండవలక్యుము కఫా 
ఫూల్లోదయమునం దీయంబకినది. ఇందు వకార (ప్రాసము 
నిలిపి యొకపొదమున * ఆహావుట్టింపదె” అని చూపి 
యున్నాడు, ఇచ్చట వకారము చింతౌమణిరీతిని సవ్య 
Ap 
ముగా సిద్ధింపనందున క కాకా సంబోధచే చాపి వ్యావ్య 
మే కర్మధారయే i ఇత్యాది భూపణాదుల్ల పకార 
ముగా నవ్యయము_పై పెగూడ వాదేశము రావచ్చునని 
(గహీంపపలెను, | మటియు లకార ప్రాసమునకు 6 కాకుర్‌ 


స్థవిజయము” నందు గల 


u మారుండద్భుతి . =.,+ ౨3 శక. 
గా రం న్తూరీ. 4920600424, ౪౪ంలే 


౫ 5౬ 


ఈపద్యము నుదొహరిం చియు న్నా (డు. మలీయు 
నందలి శలిప్సన్‌) అనునది ౪ రభ్‌ రాభన్యే ” అ నెడిధాకువు 
నుండీ నివ్పన్న మయినదిగాన దీనికి లక్యుమ'సనని చెప్పి 
* యున్నాండు, రభధాతువునుండి ఫుట్టినదనుటకన్న లభి 
ధాతునివ్బన్న మే యన్న నయ్యది రల్మ పాస మనని 
యేమో తా నట్లువెప్పుట. లేనిచో రభధాతువునుండి 
లభ పుట్టుటయేల * పాణినీయవీతి * సనిమోమాఘురభలభ 
శకపతప గామ చఇత్‌ ” ఇత్యాదులవలన లభధాతువుగూడ 
నున్నదని శేలుచున్నదిగదా * ఇట్లనుకొన్న నీపక్య 
మోతని పొసనియనుములకు లొంగదు, అట్టితజి నిద్దానిని 
లక్యుముగా నంగీకరింపక * శేఖారిస్సన్‌ ” 2 అరే 
- న్నృదనుకొన్న శచికు_నుగూడ నుండచేరదు.' 


“ర్యా అశేష పాసు. 

ఈ పాసవివయము( గూర్చి యిచ్చట వెప్పనం 
శీనపని లేదు, దీన వాలవజణకు విషయము యతివిప. 
మునే చెప్ప(బడినది. స్వచ్చములై న 6 డలళ్ల ? లప 
(పమయోగములం జూఫువజకును నీపాసకల్పన మనవస 
"రము. కోవిజనా శయక్షర్ధ రగాడ రూఫాంతరము లున్న 
పదములే విద్ధయలతోం జెల్లునని చె ప్పెంగాని యితరమెన 
' వొనివిషయ మేమియు( జె జెప్పియుండలేదు, * తౌళము- 
తాలము 5 చోళుశు-చోడుడు ; నస్థంముంనాష్టాక మ్ల 
వ్యావము ” అని స్పష్టముగా సె "సెవిషయము "నే యాతండు 
మనమున నిడికొ నెనని చెప్పవచ్చును, (పకృతమున నప్పు 
కవియిచ్చిన కక దొబార పను లన్నియు వ్వా 
ప్యము గలవియే. శబ్దర త్నాకరాది: (గ౦థములవలన్స 
నస్వా భావిక్షములవలె నున్నను -రూఫద్యయా శయణము 
"తేలును, కాన నీ పాస తుం హాటక: కలది కానే 
రదు, 

“జగ నశ లానేకములు గణన, 
సులభౌాకరమును 1ప్రాసగా జెప్పిన నేయ్యది 'నుకర 
( పాసఘనియు కఠినములగు ' నక్కురములు గాని ' శెంకు 


మూడు హల్టులుగల వర్ల ములకు (ప్రాసగాని దువ్క_ర- 


అస్పకవీయము - యలీ ప్రాసలు 


(పొసమనియు, (పాసాతరము మొదలు రెండువర్ల ములు 
పొదచతుస్రయమందును నిలుప నయ్యాది ద్వి(ప్రాస స 
మనియు, సే (తిచకుర్వర్ల ముల (ప్రొ సస్థలముల నిలిపిన 


నయ్యవి (లిపొసచతుః (పాస సలనియు, సోదాంచ్యాకుక 


మజ్జ లొసాజాత్యము కలిగి (హస్వడీర్ణ ము లున్నతదశ 
న్నములుగానే నిలీపిన నయ్యది యంత్య ప్రాసమనియు 
చెప్పంబకినవి, మటియు నీపాసలలో నే కొన్నిటిని 
అలంకారక_ర్టలు చెప్పియున్నారు, శస్టాలంకార ప్రాసల 
నన్ని టిని . జెప్పుచు నీ క్రిందిమూంటిని యప్పకవి చెప్పక 
పోవుటకు కత మేమో ? తెలియదు, ఆయ్యవి మూండు 
విధములు; 

వేకములనంగా గృహచరములగు పక్షీమృ గా చులని 
సర్వస్వ కారాదులు, “ ఛేకాః=లిద్గాః తదులాలితో 
(ప్రాసః ఛేకాన్నుపాసః” అనియు "నర్థము చెప్పియు 
న్నారు, దీనిలక్షణ మేమన:.__ 

4 భవే దవ్యవధా నేన 

ద్వ యోర్య శ్రింజనయుగ్మయోః, 

ఆవృత్తి ర్యృత స సబుగ్గె 8 

ఛేకాన్ను పాస ఇమ్య కే ” ౨ ప్రశాషమ ద్రీయకు, 


ఎచ్చట ఇతరప దములతో(గాన్సి వర ర్ల ములతో, 
గాని న్యవధానము లేని. వ్యంజనముల జంటలయొక్క_ జంట 
పునరుక్తమగునో, :నవ్చో భేకమని. 'యర్థము, . 


ఉదా? -_“ మహీ మహీ నవిభజైే ధత్తే కేమంకళే క్షశ్కే 
_ రాజన్య జన్యవిబ్లూ రాజ్ఞా రా జద్దుశోదయని 00 


ఇచ్చటి మహీమహీ, ' క్రీ లే ఇత్యాదిజంటలు 
అవ్యవధానముగ నుం డెనుగాన నిచ్చట ఛేకానుపోసనుని 
భావము, నరసభూప్రాలీయమున నిశే చెప్పబడినది, 

11, వృత్త గ్రీను ప్రాసము; ప్రతాప పరు దీయమున... 

4 ఏకద్విపభృతీ నాంతు 

వ్యంజనానాం యదా. భవేత్‌ 

పునరుక్తి క్తి రౌ నామ సట్‌ 

వ్భర్థ శ్రీను(పాస ఇవ్యు గే ల్యే 


32 


భారతీ 

నృశ్తులనగా నై దక్సీగొజీయాదులు, అట్టిపట్టుల 
నుపయోగింసవలసీది గాన నిద్దాని కిట్టి నామము గలిగినది, 
అనంగా నొకటిగాన్కి లెండుగాన్సి మా(డుగాని, వ్యంజన 
ముల ఫునరు క్లీయే వృత్యను! పాసమునకు లక్షణము, 
ఈయావృ శ్రీకి ెదానివలె నవ్యవహిత మనవసరము, 
ఛేకకున 6 ద్వయోః ౫ అనుటవలన సంఖ్యానియమ 
మున్నది. ఇం దట్టిదె లేదు. దీనికి విద్యానాథుడు 
ఏకాక్షరావృ త్రిగల లక్ష్యుయు నెక్క_దానిచే యిచ్చియు 
న్నాడు, * ఏవ మికేశే (దస్ట్రవ్యాః గ అనియైనను నని 
యుండ లేదు, వ్యాఖ్యానక_ర్హమా(త్రము ॥ ప్రీ మన్యే 
భేదాః సూర్యశత కాద్‌” (దస్ట్రవ్యాః ” అని చెప్పియు 
. న్నాడు, ఇం దేమియు ననుపప. త్రి లేదుగాని దీని ననుసగిం 
చిన నరసభూపాలీయములో మ్మాతీము వెదానికి లక్ష 
ణము వేరుగా చెప్పంబకినది. 

4 ఒక్క వర్ణ రెబు కడదాం నుద్ధరింపం 

బరగు జృంభణ వృత్త ర్థిను ప్రాస మయ్యె, » 
అనీ యేకవ్యంజనావృ' ల్లీకే రంకించి 
చాడు. ఇయ్యది ఆతని స్వతంతమో * (పతాపరుదీ 
యలక్ష్య పద్య మే కారణమో? తెలీమదు. ఉభయ త్ర 
క్షకార(పత్యావృ శ్రలక్యపద్య మే ఈయంబకిననె, 
శాని చాలవిపయములలో నాతండు స్వతీంతించుటయు 
కూడం గలదు, అప్పకవీయమందు దీనికి అన్నుపాసమని 
చేరు పెట్టి లక్షణము చెప్పకయే లక్ష్య -మేకాక్షరావృ ల్రి 


ఇచే 
a= 


ఓ నివేదన 
ఇది యేమి యని నాథు డికె నను లేప 
(తుల్లిపడి నే నతని కళ్ళ జూచితిని ; 
'పణత్కి నా బోహువులు పతికంకనీమ 
బంధించియుండుట బహువింక దో చె, 
అతని జూడగ సిగ్లు అధికమై తోచె 
కథను జెప్పగ నాకు కదలదే పెదవి 


EN 


§ 

(ముఖ సం! 
లీయమముగా నీయంబడినది. అనంకు(దుగూ నప్పకవినే 
యినుకరిం చినాండు, 

iii, లాటాను! పొసము!: 
లాట చేశీయులగు జనులచే నాదరింప (బడ: నదిగాన 


9 (౫) డా. 
నిద్దాని కీనామము వచ్చినది. ఎట్లన 


* నబారయోః పౌనరు క్ట రం 
ది థి క 
యత్ర తొత్సర్య భేదవత్‌ 9 
స కావ్య తాత్పర్య విదాం 
లాటాను[పొస ఇనవ్య'లే. ప 
అనగా నెచ్చట ips స్వరూప భేదము 
లేకయే శీవల తాత్పర్య భేదముతో నాన్ఫ్రి6 'జెందునో 
అచ్చట లాటాను(ప్రాసమని ఆత్చర్యము. తాత్చర్య భేవ 
నియమము ఫునరు_క్రిదోవ. నివార ణార్థ ము, దీనికి లక్ష్యము 
“సాగా న్టేగణ్యం తే యే రుదన్ఫప మ శ్రిత 
నీత ర్నీతిరసౌ తస్య లక్షీ ర్ల మ్మీశ్చ కథ్యతే, గి 
ఇచ టు 4*సణాగు?[ణా;"* అనెడి 'సలములలో 
థి 
కక క్యు ్థ ఉత్కంర్ష యా_క్ష్మమెనవని శం 
” వణ శబ్దమునకు తాత్చర్య భేదమును స్పవ ములు, 
ఇట్లు నృత్త పాసయు లనియు, (పొసయతులనియు 


*శీద్దాలంకారప్రాసలనియు మా(డువిధమ ల| ప్రాసలు త్ర 


న్మతముననాయభ్మిపాయములు _ వివరించితిని. కాని 


లక్షణ క ర్హలలోం గల తప్పు లెన్నుటకు కాదని మనవి 
చేయుచున్నాను, 


చావలి బంగి రమ? రు 
ళం 

అదను ఇిక్కినదంచు పోస్యమాడగను' 

_ వదనంబులో నేను వంచింపబడితి, 

నేను గాంచిన వెల్ల నాలోన గలసే 

మాచుచుండిన దెల్ల శూన్య మనిపించె 

నానాథులో నేను లీనమైనానె 

ఆత డొక్క_డె నిజర బఖలంబు కం 


ఢీ ఖో aH 
స క జడా బవ్యాడ్రా 9 
VY jz) గూ నాగాలిం గ్య... 
సా 1 || 


షే ణే 


గ 


ఛందోలంకారములు - దోప 


“ ముఖ్యోర్ల నివాలి దోహ షః” 
“దోేసుః కావ్యాపకర్ష స్య కూతు క్లొర్‌ 


గోచరః,” 


ఈరీతిని నోవుస్వరూపమును బూర్వులు నిగూ 
పించియున్నారు, సామాన్యముగా సణదోపుము లనునవి 
సర్వకవి గామాన్య ములు, సర్వగంథసా మాన్య కులు నని 
యనవచ్చును. వాజ్యాయమున దోపషుములేని (గ్రంథము 
లుంట యసంభవము, అట్లని కావ్యము రచించు కవి 
తన యిస్టానుసారము పోరాదనియు, ముం దట్టివాండు 
దోవుగుణముల బాగుగ6 'బెలీసి దోషముల త్యజింపవలె 
ననియు తన కావ్య ముత్క_ర్జ వహించి కర హాయ 
కావ లెనన్న నయ్యది నిర్దుష్ట్రముగా నుండవలెనని యూ 
యీదోపుముల సూర్యులు నిరూపించి 
యున్నారు, ఈదోేహపము లనునవి కావ్యా శ్రయములగు 
టచే త్రన్నిరూపణమువిపయమున ఛందోలంకార కర్త 
లకు సమానమగు హక్కు_ండుట నీదోపములవిషయము 
గూడ నిరువురకు నిరాపింపవలసివచ్చి నది, ఇట్టి కావ్యాప 
కర్షక హేతువులైన కొన్ని దోషములు బెలిసియు, 
కవులు తమ (గంథముల నిళ్శంకముగా౬ (బమోగించి 
యుఠటను కొన్ని దోపు ములవిషయమున లక్షణక ర్త 
లలో మత భేదము లుండుటన్కు శాసించిన లకుణక ర లే 
యీదోపుముల వాడుటను, మూర్తికవి చెప్పిన దోహ 
ములలో గొన్ని యనవసరములగుటను (పకృత మున 


వూంచి 


నావ్యాసము తన్నిరూపణ మే ఫలముగా (వాయంబడు 
చున్నది. 

వీనిలో దోహుములు పదియే యని దండి చెప్పి 
యున్నాడు. విద్యానాథుండు “ శబ్దగత ల్వే నార్భగ 
త ల్వేన డై ్వవిధ్యం, శబ్దగ తౌనామపి పదవాక్యగతే తేన 
దైైవిధ్యమ్‌ ” అని విభాగించి ౫౬ దోవములవబికు 
నిరూపించియున్నా(డు., కవిజనాశ్రయక ర్త దండిమత 


10. 7 13 


3 


క కర తను 


దువ్వూరి సూర్యనా రాయణమూా ర 


మువీ యంగీకరించి దశవినదోవముల నిరూపించి 
యున్నాండు, మూ ర్థికవి తన కావ్యాలం కారసం[గహ 
నున ప్రశాపరుద్రీయానుసారముగాం శెప్పియున్నా(డు, 
ఇందు దండిఫీమనమతీముల( గొన్ని దోష ములు గుణము 
లను. నరసభూపాలీయమతమున నదిలేదు. నుటీయు 
విరోధమనెడి దోపమును దంణ్వ్యాదు లేక భేదముల. 
జేసియున్నారు, ఈశ డొకళిండు భేదములుగానే విభా 
గించెను, 


౧. నరసభూపాలీయకర్త శేయార్థమనియు, న నస 
మరహమనియు, రెండు దోప ముల6 చెప్పాయున్నాడు. 
“ఇల తన సంశేతంబున నిలిపిన పద మెంచిచూడ 
చేయారం బౌ గోధర న్మప్రసిద్ధయాగం బరసి (ప్రమా 
గంచు పదమ యసమరంచా,.” అని వాని లక్షణములు 
గూడం జెప్పంబకినవి, ఈళంటిని నొక్క_టిగా పరిగణింప 
వచ్చును. ఏమందుర్కా తనకుందప్ప మటియొకరి 
కర్ధము గానిరీతి స్వసంశేతపసిద్ధార్ధ ముగా కవి యొక 
పదము నెప్పుడు పమోగించేకో యయ్యది య్యప్ర 
సిద్ధ మే యశనుగాని పదుగురకు సుబోధముగాదు. తన 
సంశేతమున నిలిపిన పదమైన దన కరము చెలియును, 
అ ప్రసిద్ధ మోగపదమున కరు కవిశే తెలీయదన వీలు 
లేదు, తన కర్భయు తెలియనిపదమును కవి | పయోగించు 
ననుట యనభవవిరుద్ధమ. కాయగా బై రెండుదోవ 
ములలో నెద్దియే నొక్క_దాని నంగీక్ష గా జాలును, 


౨, నిరరకమన౯గా;-__ో ఇల బవప్రూరణమా త్రం 
బలవడిన పదంబు కృతి నిరర్థక మయ్యొన్‌ ౫ అని లత 
ణము సెప్పీయున్నాండు, ఈదోపుము ముఖ్య యుగా( 
జెప్ప(దగినదై నను మహాకవి ప్రయో గానుసారమ శాస్ర 
మనురీతిని. జూడ నియ్యది యనవసర మే, సంస్క ఖో 
మున నియ్యది నాతివిస్తరముగా నున్నది. ౪ తుహిచస్మ 
హవై పాదప్రూరణే ” ఇ త్యాదులవలన నీకై కాకర 


భార్తి 


రూపమునచే దాన నిరర్థక పదము లున్నవి. అట్టియకుర 
ముల రెంటియాటిని( గలి యొక్క చో టబ బయోగించుటు 
యసంభవము గావుటను, నట్టి ప యోగములు సంస్క త, 
వొజ్బుయ మున మృగ్యమయులగటను చేకాక్షరనియమ 
నుట్టిప ట్టుల (బయోగింప(బకినను చెద్దలోటుగా జ 
డదు. pr యాం(ధవాజయనందుననో యతి ప్రాస| 
నియమములవలన లేనిపోని పడికట్టురా ల చేక్షోములు 
పాదప్రూా_ర్జియతి పాసల వానరుల వాడుచుండు టంత 
అట్టితటి నొక్క_పదముగాదుగద్యా రెండుమూడు పద' 


ము ౩ లేయప్రనిద్ధ ప్రాస నిలిపినప్పుడో వేసి నిర్వహింపక | 


తప్పదు. కాంగా నీదోపు hase కాని కవి, 
(త్రయకువారి కబ్బములమైత మిదోపు మున్నదని యంగీ ' 


కరింపకతప్పదు. 

---* పామరుల భౌపు (గామ్యము 
కోమలికన్నులు 
నీవోహమని 


3. రౌన్యుము: 
భామినికటిగల్ల ములు విభాసిల్లు ననన్‌, 
చన్నులు 9 ఇత్యాదిపద పయోగములను 
లక్షణము. చెప్పంుకినది, ఇయ్య దిగూడం 
వసర మే యనంచగును,. ఏమన (బ్రమోగములే (ప్రమాణ 


ములు, సెపదముల వీడి మన కవు లొక్క_నిముహ మైన 
నిలువ లేర, మన (ప్రబంధవాబ్యయమంతే యు వపెపద 


ములమిందనే నిలీ చియున్నది. లక్షణ గం ముల (వ్రాయు 
నపుడు నిరర్ధకదోవము లున్నను దోప.ముగాదుగాని 
(గామ్యపద్మపయోగము దోషమని యొక మాల జెప్పుచు 
మూ _ర్లీకవియే యీపదము లచ్చటచ్చట 'వాడియు 
న్నాడు చూడుడు: బింక పుం జన్నులమింద. 
జేర్చుకొని” (3 ఆ. 6 ప్ర * చనువున. చేప్పు 
జూప(గల చన్నులు చన్నులు” (ఈ ఆ. ౭౮ పు, 
మజియు ౫ ఆ. పద్యము స్వభావో 
రక గులంకారముగా వర్షీంప(బడినద(ట, క్రొసకు * వలు 
ద వలిగుబ్బచన్ను లోేవలప్రలాడి ” అని తన య'సభ్యతే 
నెలిబుచ్చియున్నా (డు. ఇట్టి వింకను (బబంఫముల( 
కీ 
జూపవ లెనన్న నయుతము లున్నవి, కవిత్రయ 
ములలోమా (తేమ గానరావు. మన |ప్రబంధక ర్త లీమా 
(తీపు సహ్యాంగము లేగాక ఇంకను రహస్యాంగవర్ల నము, 
జేసియుంట నీదోపము 


౧౧౩ -వ 


(గంథ 


తన్నా మోచ్నా పృరణముగూడ 


చెరీతి నన 


థో 


[శ్రీముఖ సం 


నంతగా పాటించిరనుట కల. దండి యీదోపము 
శేవలపదా శయ మేగాక కుద్థాశ్రయముగలహడం జాపి 
యున్నాండు, * క్యే కామయమానం నూం న త్వం 
కామయనే కథం” ఇత్యాదులలో నట్లు భాషిం 
చుటయే దోహమని చెప్పియున్నాండు. పదవిషయ 
మునంగూడ యభవ, నిష్ట్యూత, ఉద్దీర, వాంతే-ఇత్యా 
దులయం దీదోహ మున్నదనియు, వీనికి గౌాణవృత్త్యా 
(శ నుమువల దోవ. ముండదనియు( జెప్పి, 
ఆ ఉఊప్యరశిి మయూఖంబు లుమియుచుండె 

నిప్పుతుంప్రురులను డావినీర జములు, 

ర _క్టరేణువుల్‌ (గక్కు. వ _క్ష)ములనుండి 

మరల వెడలంగ.6 (గ్ర కడు మాడ్కి_” (తెకాఎ 

ఇత్యాదులు జాపియున్నా (డు, శృంగార నైవ 
ధాద్మి పబంధములాతేము * గల్ల పాళీలసత్కా_మము దాం 
కురా” అని గల్ల శేబ్ద పయోగ మున్నది, మణియు 
నీ గామ్యమున కన్నిపట్టులను దోపము లేదు, పాత్ర 
ముఖభాహణములబభోే నీదపాతయైన తక్కు_వభాహ 
లోనే మాట్లాడింపవ లెను, అట్లు గాక యేగాడ్డుగ్రాంథి 
కమో మాట్లాడించిన నయ్యాది పరిహాసాస్పదముగా నుండి 
స్వ భావ సిద్ధముగా నుండదు. కాయబట్టియే ఈ (గ్రామ్యంబు 
త త్తజ్ఞాతివన్ల నములం (బమయూశాక్టంబు ” అని క మొక్కే 
ముసామి” (రామా * ఇతని సూసినా మేలుచాగెము 
నేసినాము ” (యయాతిచర్మిత) అనియు (పౌఢవ్యాకర 
ఇక సాధించియునా సాడు రానురాను చనేంటియు~ 
మున గ్రామ్యమున కే (ప్రాధాన్యము వచ్చుట తటసించి 
నదె. కాంగా పెపద్మపయోగములమా త్ర మే దోషమని 
చెప్పిన నిది యనవసరము, 


రో చ్యుత్‌ సంస్కార ము:---అనం౫ా వ్యాకరణ 

దుష్ట్ర మగు భాహషయే యాపేరుగలవి ఈదోవమును 
మాన్యముగ నందటు పాటించియే యున్నారు, ఈ 
దోవము ముఖ్యముగా సంస్కృతే భవకుసం బంధించినది, 
ఏలయన నయ్యది వ్యవహార భష్ట్రత నంది నిలిచిపోయిన 
ఛాసగాన నద్దానిని వైయాకరణులు శాసించినరీతిం 
బమయోగింపనినో నప డీదోవముండుట యు కము 
CU వ ఆవ 9 


తీ 


ఆపాథఢవమాసము] 


కావుననే కాళిడాసాదిసుహాక వులలేయగాక నీచ్యుత 


సంస్కారము లుంగుట సున నెయియగునుము,. తెను(గు 


భాహగతి యిట్టిదిగాను, నెననినసము నూత నాంనూరను 
లతో చేంనలలె_తి 'పెరుయు భాసాలతికకు సంస్కార 
మొక్కొ_పరి చేసి నీవు 
(ప్రాకులావవ తెనుగాని దీనిని దాయటురాదనిన నం చె ట్లిమిడి 
యుండును? కాన నొక్కకాలమున 'సంష్క_రిం చిన 
భావ. కొన్ని వత్సర ములకు నశింపవచ్చును. అప్పటికి 
గొన్ని కొ_క్తపదములు, కొ_త్స ప్రయోగములు నాటి 
జనుల రుచిభేవము ననుసరించి మారనగును. అప్పుడు 
పూర్వవ్యాకరణానుపార మీ(పయోగము 
దోవుయు_క్షము లనుట యసంభవము, భారత కాలము 
నాంటి భావలోని పదములు చాలవజకు చేడు నశింప 
లేదా? ఆ (పయోగముల ప్రకారము చేండున్న నర 
మగబగూడ దుర టము, కాంగా జీవద్భాహయగుట 
. మనవాబ్యాయమున_ కీదోపుసంపర్క_ము లేదు. కాని 
యొక వ్యాకరణముచే నియమింప(బడినవెనుక కొంత 
కాలమువజకును మారని భాపాసం పదాయముల విడి 
నాంటీవారు తద్వ్యాతిరేకము-గా6 (బయోగింపనప్పు డీ 
దోహుమునకో స్థానము దొరకును. (పక్ళత మున దోపమని 
శాసీంచిన త_త్టదలం కారచ్భందో గ్రంథములలో నే యా 


యీసందిరిగలును మేణలో నే 


లన్నియు 


సంస్కా_రచ్యుతు లున్నవి. చూడు (డుాో దేహి యనం 
గనీక మనుచుం (బ్రజలన్‌ ౫ ( కావ్యాలం, సం). ఇచ్చట 
6దేమి*యనునదె సంస్కృతీ ధాతువు, ఇయ్యదె యనుకర 
ణాదులేమియు లేక చాం(భమునC (బవేశించుట యెట్లు * 
ఇది వాడుక ననుసరించి యద్దానియం దంద మున్నదని 
వ్యాకృతుల నొకచో నుంచి కవి (ప్రయోగించి 
యున్నాండు. “ దైవిజేం దతటినియో యన ”__ ఇచ్చట 
ల్సి యను నూహార్థక శబ్ద ము ల్చే)మైవాచిగాని యుపమా 
వాచి గానేరదు. ఐన నుపమావాచిగా కవి (ప్రయో 
గించియున్నా (డు, ఇకీవలి వ్యాకృతు లీ నియమమును 
జెప్పినవి. ఇక్షు చ్యుత సంస్కృతులు తీసిన (ప్రతిప్రబం 
ధమునందును కొల్లలుగా నున్నవి. మటీయు నీ చ్యుత 
సంస్కృతి సరియగు నర్ధ ముతో (గహీంచి లక్షణము 


చెప్పిన ఛందోభింగ, యతిభంగ, శబ్బహీన్క విరసం అష్టా 


హో (si ఇ జి on. Pe me 

wo లంకెరహపులు-౮ం స స్పకి రణమా 
నసనూ'స, గామ్టిగు లచేకము లీం గంత? స్థనం చును. వీని 
విపయమున ౫ ఇ రః +సం వీరం కాగ (గ 0%;ము తే సంధ గ 
గించి నియమించినపు డానియమము నుగ్గం ఘింప నవ 
న్నియు చ్యుత సంసార ము తే యగునుగాని య న్య 
సులు గావు, అయినను కక్య్యూవిభి”గ మున ఫస ఫిన్న 
q 34 అల ళ నకి a 

నామముల బెట్టి (గంగవి_స్ట ఎత జేయ లకుణకర్హలు 
కొందు లాక్షణికులు శీ విరోధ ” 


బ్రూనుకొ నిరి. 
మనెడి దోపుమును జెప్పి యయ్యది దేశ కాల్య కలా, 
న్యాయ ఆగమ, ఇాస్తా9ది విరోధములుగా విఫెగెంచి 
యింక నెన్ని గలవో యవన్నియు విరోధ వొంక్క_టిచే 
గళారము చేయలేదా? అ్లే యీచ్యుత సంస్కృతి 
విషయమునంగూడం జేసిన యుక్తముగా నుండేడిది, 
తేనిచో నశేకవిధము లింకను జెప్పి కొత్త పేరులు బెట్టు 
'వలసివచ్చును, 

ఎగ అక్లీలయు:ో (వ్రీడజుగుప్సామంగళ, శ్రీల 
ములగు పదము లొకట జేర్చిన నదె యశ్లీలము ” అని 
లకుణము చెప్పంబడినది, ఇట్టి దోవముల ముఖ్యముగా 
కవులు పాటింపవలసినదే ? దీనివలన నొకొక్క- స్థలమున 
విపరీతార్థ న్ఫూరీ కలిగ సామాబికుల కసస్య్యము గలి 
గించును. ఇట్టిదోపుము లరుదుగ వాజ్బ్ముయమున నున్నవి, 
౪ వారలలో లక్కా_౦బ కుమారుడు ”__ఇయ్యది కంద 
పద్యపాదము. ఇందు కుమారుఃడనెడి పదమందలి 
యాడిమవర్లము మొదటిపాదమున మిగలుటచే లక్కా_ం 
బకు మారుండు---లక్క్కా_౦బకు మన్యుథు.డై. అనలా 
మన్యుభునివంటివా. డై, భర్తయె అను నక్లీ లార్థ యు 
గలుగుచున్నదిః “ పండువెన్నెల జిమిగ పైరులం బం 
డించి ధరణి కన్నము పెట్టు ధరస్టర"జు ” ఇచ్చట 
భూపజకు నన్న దానము చేయువా6 డను నర్థము చెడి 
“భూమికే కన్నము(తివ్వు మహాత్యు.” డను నర్లీ 
బనస్థీము వచ్చుచున్నది, మటియు * ఈకలహంసయాన 
నను నెక్క_డి కెక్క_డినుండి తెచ్చె” ఇత్యాదులలో 
వివరీంప నవసరములేకయే  యీకపదాఫాసమువలన€ 
గలుగు సక్లీ లార్భము సర్వవేద్యము. మజీయు, * కుడువన్‌ 
కుడుఐన్‌ ౨ * (ప్రాంచమ్యూపుణబాహుమూలరు చితో ౧ 
కసట్టసియా డి”, మూడువల ఫుల్‌. వలచెన్‌.. .కన్యక్షన్‌”_ 


స 


భారతి 
ఇత్యాదులలో నపారమగు దురర్భము స్ఫురించుచున్న 
యది. ఇ (్రీదోవముగూడ ర్యసామాన్యముగణే లే 


యున్నది, కంపన తత్ట త్కాాలముల6ం గల కవుల రుచి 
'భేదము(బట్టి నిర్దోమము లగుచున్నవి. మటీయు న 
వు షలలాోన sere దోవముగూడ నిద్దానియరి 
దంతరవించును, * ఈరాజు సౌందర్యము మంట బడ్డ 
మదనుని సౌందర్య మునంటిది ౫ అని దాని లక్ష్యుము. 
ఇట్లనినతోడన నమంగళప్రదమగు నర్థము స్ఫురించుట 
నిదియు నొకవిధమఫ స్ఫ్లీలమేయగునుగాన నియ్యది 
యనవసరము, 

౬ ఆ(పతీతము: శా స్త్రపురాణ (సనీట్టపడ్‌ 
మృ పతీతము. “వృషాకపి”, *“అజావృతీము” ఇత్యాదులు, 
ఫురాణమా (తే త ప్రసిద్టల యిట్టివాని కెప్పుడు గలి7నో 
యప్పుడే కవి ప్ర యోగములనుండి విశీర్ల మైనవని "లేలు 
చున్నది. లేనిచో వహ వాజ్య్మయమున 
స్థాన ముం జెడి దే. ఇట్టితటి శ కవులు (ప్రమోగింపని పద 
మవనిం దగ న్మపయు క్రమ” అని మరల శాస్త్ర 
ప్రశాణ్య్రై నిన్టములు గొన్ని కవి పయోగసి సిద్ధములు 
గానివి కొన్ని యని విభాగింప నవసరము లేదు, ఈగణ 
నుంతయు ఒకటిగా. జేర్పవచ్చును. శ్యాస్త్రమూ త్ర 
(ప్రనిద్ధములగు Uo సకార ములతో. గూడిన * సంస్క రా” 
యనునదియు, * ఫుఫుగిత్రీయియిషిపతి ”, ౫” 6రామాత్‌ త్‌” 
కరామాద్‌ ద్‌” ఇత్యాదులు (పథమమున నపతీతములై 
యట్టివి కవులు. పయోగింపమి య్మప్రయాుక్తృ కములు కావు 
టలో సందేహమా ? కాన నీరెంటినిళేదెంప ననవసరము. 


2, అపయోజనము:---ఒక పదము విశేవవిధా 
యిగాక యనవసరముగా కదిసీిన నది య ప్రయోజనము, 
కథూతి విభాధవళిత సార సుకు గొలుతును ”__ ఇచ్చట 
సారసుతు సేవనమునకు భూతిని భౌధవలళితత్వ మున్నను, 
ప అదు క వ్‌ బల కీ 
లేకున్నను నొక్క-టియే. వ్యర్థదోవ ముగూడ నిట్టిదియే, 
దీని లక్షణమునవే నీరెంటికి నైక్య యున్నట్లు విడితేము. 
చూడుండ; ో అప మోజనంబు కలో ౫ అని చెప్పి 
యున్నాంయ, ఇచ్చటయాడిం (బ్రమయోజనము లేని విశేవ. 
ణమే వ్యర్థము. “ ఫ్టీనిలంబె న 
యనిలతనయు.డు” అని దీని లక్యుము, ఇచ్చట అనిల 


జలధి దాయు 


సం॥ 


(శ్రీముఖ 


dna జలనిధితర ఇమునకు ఫినిం లత్య వి శేష మున్న 

కున్న నొక్క_టియే, (ప్రకృతమున కావి శేష ణము 
వలన పరిపోహాతిశయ మేమియు లేదుగాన 
మైయ పయోజనమువంటి దే యగును. కాయగా నిందొకటి 
యనవసరము,. ఈ వ్యర్థదోవ మువివ యమున కవిజనా 


నిదిగూడ 


(శయక_ర్రమతము వేరుగ నున్నది, 

“ మొదల (యతో నమర్చక 
విదితవిరుదార్తయు క్రి విపరీతం బె 
తుద6 (గయ రా6 'తెప్పిను స్య 
ర్థదోహము వల బలల ఫి శత అన 

అని చె ప్పను, 
(ప్రారంభించెనో వాక్యమును (గియతో 'సమా_ఫీనండిం 
పక నడుమను (ప్రారంభవాక్యార్థ విరుద్ధముగా మటియొక 
నాక్యమును బెనిపి మొదటివాక్యమును దదనంతరము 


అనగా (ప్రథమమున చేవాక్యమును 


సరిపుచ్చుట యని డాని తష చూడు(డు- 
౪ పాడిచి యొడునంగ6 బగరను 


గడు గరుణాపరుండ వీవు గావున నీక 
చ్లెడువారు లేరు పగరె 


అని లక్ష్యము, ఇందు (పారంభవాక్యము (4 శత్రువులను 
బొడిచి యోడింపగా నీకల్రెకి పగ రిక నెక్కుడను 
లేరు” అశెడిది. దీని నిట్లు pe వజికుం చెప్పక నడు 
మను “ కదుకరుణాపరు(శ పీవు గావున” అనెడి వాక్య 
మున్ను జొనిపియున్నాండు, దయాపరత యున్న శతు 
హనన్న్మకియోపయోసి యగుట యసంభవము గాన నీ 
వాక్యము విరుస్థార్థయు క్ర కము. ఇట్టిద వ్యర్థమని యాళని 
మతము, ఇయ్యది వక తు శేనినో నర స భూపాలీయ 
మతేమున వాక్యగర్భితోమనును. ఇయ్యది విరహీ ణీవాక్య 
ములలో సుణత్వ మందుననిగూడ. జెప్పియున్నాండు, 
దండిగూడ గుణత్వేవిషయమున చేశీభవించినను లక్షణ 
మును శేదముగా! జెప్పియున్నాండు, చూడుడు 
౮ ఒక్మపబంఫంబునం దైన నొక్క వాక్య 
మందునై నను పధకాల క కల ప 
రాహతిం గాంచినను విరుధదార్వము లయి 


ప్యర్థమనుచు వోపుంబుల పల్క_(బకియె x 


అఆపాఢమాసము] 


ఇందు విరుద్ధములైన యర్థములు గలుగుటయే న్యర్థమని 
వెస్పంబకినది, ఈ విషయమున మత భేదము లిట్లున్న వి, 


ఇంక వాక్యదోవ. ములు 
౮ విసంధి: 


“ అప్రగతలక్ష ణమును (గా 
మ్యపు సంధియుం దగ విసంధి యనందన ౫ 


అని లక్షణము జెప్పి “అరిగె న్నపరగిరి కినుండు ” 
అని లక్యు మిచ్చియున్నా (డు, ఇది యీతండు సెప్పుట 
యనపసరము, ఇయ్యదె వ్యాకృ్ళతు లే చెప్పెడిని, అట్టి 
వ్యాకృతినియమము దాయకున్యా చ్యుత సం స్కృ తాఖ్య 
దోవ మే సిద్ధమగును, మలియు నీలక్యకు. సరిగ లేదు. 
ఇచ్చట పాడాంతము గాన * అరిగెన్‌ ” *ీఅపరగిరి కిను( 
డనంగా” అని కందపద్యపాదారంభ మనుకొనిన నీ 
దోవుము వారించును, కాలి పెదోవము (ద్రుతద్విత్వస్థల 
ములనని కవిదృష్టి గలదు, అట్లయ్యు నట్టి (దుతద్విత్వము 
నంగీకరించి (ప్రమాణత నిచ్చి 
యుండుట నీవోషమును దీసివేయనగును. ఈవిషయ 
మున దండి,* 


వ్యాకరణక_ర్హలు 


౪“ సంహిశావివక్న్ష జనునంచు6 బాదవా 

క్యముల మధ్య భాగమందు సంధి 

పదములకు నొనర్చంబడకుండుటను విసంధి, ” 
అని చెప్పియున్నా౭గు, అనగా నియ్యది తెనుగున 
“ అలసగతుల6 దిరుస-అనిలంబుచేతను” అని యాండరా 
దనియే యాతనిమతమని (ప్రొమాణికులు చెప్పియున్నారు, 
ఇట్టి వే న్యాయమైన విసంధిలష్యు ములు. వవార్డికవి 
లక్యుము వ్యాకృతి సమ్మతి గాని నాండు దుస్ఫంధి యగును 
గాని విసంధి శానేరదు. పాదాంతీవిసంధివిషయము 


వ్యాకృతు లొప్పుకొ న్నే 


న గ " ఎలు ప 
౯. పునరుక్తి; ఎనయ6గ శక్షార్థంబులు ఫున 
రు కములయిన నదియె పునరు కిస క చక్రాంచల 
అలి —o 
మున జకధరు(డు శ్షకుల (దుంచె” అని లక్షణ 
లక్ష్యుములు ఇనా పెను, సరిపడ ఏమన 


చ కధర శబ్దము శేవలవ్య క్రీగతీ మై యావ్య కీ చక్రాం 


ఇదె 


ఛందోలంకారములు-దోప, ప్రశిరణము 


-చలమున శ తువుల (ద్రుం చెనను నర్థము వచ్చుచున్నది, 

దీనికి ఫీమన 

౪ దినకరుండని మణి దెనకరుం డనణగా శబ్దపునరు క్రి 

దినకరు(డని యాదిత్యుం డన నర్షపునరు కి” యని 
థి అతి 


అంతియె గాని యిందు ఫునరు కి లేదు, 


స్పష్టముగా జూ పెను. మూ _ర్టికవిమతమున నర్గపఫున 
రుక్రిలక్యుము లేదు, దీనిని దండి ఏకార్థ మనునామమున 
వాడియున్నా (డు, గుణత్వకల్పనమంగు వీరిరువురకు 
"భేద మున్నది. దండి 


౪ అక్క_టిక మాదిగాంగల యట్రివారి 
యతిశయమ్ము వివక్నీత మైనయెడల 
అప సంతత దోసము్య గాదు 
ఆరయగ నీద్భశం బలంకార మగును” 


అని చెప్పి కనికరముగలవా  రీపునరు క్రిగ మాట్లాడిన 
దోవము లేదని చెప్పెను, ఇంక భీమన “ వీప్ఫాఫీక్స 
(కియాసమభీహోర మైన (కి యలన్‌ గృకులన్‌ ” అని చెప్పి 
“ వినువసతివసతిదప్పక 

వనమన6౫ా వీష్ఫవచ్చి వచ్చిచనుందా 

నన(గను నభీక్ల మిమ్మి 

మ్యిన6గా గృతులకా (క్రియాసమభిహోర మగున్‌ 
అని చూపియున్నాండు, ఈగుణత్వేకల్పనము స్వభావ 
సిద్ధముగా నున్నది, మూ ర్రికవి యీబోవమునకు గుణత్వ 
కల్పన చేయనే లేదు. 


౧౦ ఆధికపదము;___ 

*కతలంపం మిక్కిలి పదములు 
గలీసిన నది యధికపదము కమలారికలా 
కలిత విలాససముల్ల స 
దలఘుయశోవిభవశాలి......... 7) 


అని లక్యులకుణములం జాపియున్నా (డు, ఇచ్చట గమ 
లారికలాకలీతుండనంగా 'తేజళ్శాలి ఉమని ము వంటనే 
స్ఫుగించుచున్నది, మిగిలినపదము లధికముగా నుండి 
యా యర్థమునే చెప్పుచున్నవి, కాన నధికపదయు క్ష 
మగుట నీదోపము పార్గకము, ఇయ్యది వ్యర్థముకన్న 
భిన్నముగాదు. ఆయధికపదమువలన (ప్రకృతార్థమున 


భారతీ 


కాధిక్యము లేదు గానం వక్కిన పవకఘులు వ్యర్థ యుల, 
కాగా నధికసనవ క్రప్రయోజనములళా" నొక్క దాని 
నంగీకరించిన( జాలును, ఇట్టి యధికపదములు చాల 
రోటుల (పసయు_క్టములై యున్నవి, ॥ సళ్ల నాళీకమృ 
రాల నాలలతె కానక్య పణాలీమిలల్లుల నాలాపకథా సుధాౌను 
రసలీలాలళోలచేత స్క లె దీన నెన్ని వ్యస్థపనము 


న్నవేస | 
ళు PE స్పష్ట మే 


౧౧ అసానసమాసము:__ * అపదససమాసం త్‌: 


థి 
త్సమాసో య త నోచితః” అని లకణము, ఎచ్చట, 


ల 


సమాస _ మనుచితమో యచ్చోో నీదోపు ముండును, 
అనయా నటిపటుల కవి సమాసవచనముగా6 జెప్ప, 

బబ | 
రాదు, 


“ కుతో వై ముఖ్య మసాశాసు (బహైణః పరమాతగ్శనః, | 
| సర్గధాతువని యందురు, 


ఇ త్యుద గతర భామ్యద్భుకుటీకటిలాననాః » 


ఇచ్చట దైన్య భావము జూఫుటకుబదులుగా క 
రసమున నుపయోగించు ఖరసమాసము నుపయోగించి ' 
యున్నా (డు, దీనికి నరసభూపొలీయకర్త ' చూపిన | 
లక్ష్యము సరీపడియుండలేదు. ోరీపుల నని దునిమెద 
శ నిఫు డని వికట్న్మభుకుః నీవి పుల కోధాంధు( డయ్యె 
వీకుండు ” అని యిచ్చినాండు, యుద్ధ ద్ధుండగు వీఠుని 
ఆట్టి సమ యమున చెరీత యవస్థ 
సంభవమే యగును, ఎట్టన * ఈమా తపు శతుసేనల 
బోరు సమయంజేయలేకపోయితిరా ?” అని తనవైన్య 
ముప శ్రోపపడుచు *నేనే పోయెదను లెంొడని తాద్భృళ 
కోపాదిఫావముల6 జాపించుట  సంభ్‌విం చునుగాన 
నయ్యది సమంజసముగా లేదు. మణియు నీదోషమును 

జెప్పున పుడు ఆస్థానవ్య శ్రకల్పన అనెడి దోపముగూడ 
జెప్పవలసిన దే. ఈదోపుముగూడ నచ్చటచ్చట నున్నది, 
చూడుండు శృం. నై నై. ద్వి. ఆ, CE పద్యము, ఇచ్చట 
ప్రురవర్లన సందర్యృ మన నువ రావ ర్త తమును వాడి 


లక్షణము వర్ల యు. 


యున్నా(డు, నన్నయ యిట్టివృ త్తముల వీరరససమయ 
ముల నుపయోగెంచును. మటీయు నందే ద్వి, అ. 3౨ 
అ శ నీ సౌానసవ 'సదో ఆగ : 
పద్యమున అ. నసమాసదొ నము పట్టును 


| 
| 
| 
| 


౧౫౨, యతిచ్చందోభంగములు;_ ఈనియను 
నతిజూగ రూాక్షత్ర శో కను లందటు పొటించింయు న్నా గు 
పొరపాటున చే గంథమునంటె సను పొపిన సయ్య? 

ya a (2. 


గానుసించె కిని, 


(ముఖ సం! 


రోపుమన వీలులేదు, అటివి మూ రీకవి, పయోగములనే 
అ wo UC 


4 ఈ నవ టామాసంటు రిపుల నని 


గుని మెవ *___ఇందు తౌ నంగీకరిం పని యఖండయతి 
నిలుపయబకినది, ఇయ్యది యతిభంగ మే, పూర్వలాకుణి 
కుల మతమే యంగీకరించిన్క నీతని (గంథయులయం 
'దచ్చటనైన నీయకః లుండకుండునా ? కాన నాతని 
కసమ్ముతయ తిగాన నియ్యది యతిభంగ మే యగును, 
“పాలుపుగ మితి లేని మాడ్కి_ మొలబం కైిఇవి లక్షణ 
విరుద్ధముగాన యతిభంగము, * అవధరిం ఫుము దోహంబు. 
లను వచింతు ”-___ఇచ్చటంగూడ యతిభంగ మే, కాని 
* అనువచింతు ” దంతయు సోప 
వచబింతునను దానికి “ఆను” 
అనెడి యుపసర్దతో (ప్రయోగము లెచ్చటను గానరావు, 
అట్టి. న్ను " ప్రచుర్‌ ప్రయోగములు లేమి మణి మే 
య్య ప్రనిద్ధ పషమునకో గణియవును, కాన సవరించుట 
కన్న స. యుక్తము, ఇట్టిదోపుములు (పాచీన- 
' ఆంధములలో దిద్దని (ప్రతులలో గాననగును, చూడుండు; 


కొందటు అనెడి 


“ ముదల సంఘటియించిన బొందికార్యము శ 
“ బొడుప లెను గొడేరి మోసపోతి ” 
యి ౧౧ ఢి 
“చ ర్లాటలకును శలవులు మధురాఫ్రరిచెంతన్‌ ౫” 
4 డీకొనివచ్చు. +++ +౪౬౪. దెక్సవమానము ” 
“ తగవుగాదిందులోన శేకతర గర్భ ౫ 
“ రాయంచకాళు దౌలక్రయమున్న ” 
rs a 
“ రోలం బాలక యోర్తు., .బిసవల్లుల్‌ దున్ని » 
౪ ఎండకు వాన కోర్చి తనయిలు 
౧౧ 
కొంటి నలంగితిన్‌ ” (ఇచ్చట (పాస చింత్య ము) 
ఇట్టి వసనేకములు (ప్రమ ఇ(గంథముల యతి పాస 
భంగరూపమున విరుద్ధము లున్నవి. మజీయు శేఫ్కశకట 
శేఫల విషయమై శేప్పనక్కరే లేదు, ఇనన్నియు 
దోపుము లనవచ్చు. వారి మతములు వాని నంగీకరింపమి 


దోవుములని (గహీంచునది, ఛందోభంగదోపు ముమా త 


స ఆపాఢమాసము)] 


ఎమెచ టను Wad న శ 
న్చ గానర"దు. ఘాధర్థికవి ఛంవోయతిభంగ ఘు 


Ha జెస్పెనుగాని (పాసభంగ ముగూవ జెప్పవలసిదే ; 
మ్‌ 

: అదివో నాకర; ఈవిప యము కవిజన్నా శయుండు 
గూడ మణజచిపోయి నాగు, 

/ ౧౩ అళరీరము:-__* క్రియాపటబేన రహీత మళ 
“రీరం 


(పక్నీర్భ్య తే ౫ అనంగా కియాపదములేని వాక్య 
గ్ర ముకరీరమని యరము, ఇట్టి క్రియ యధ్యాహారమనుకొ న్న 
_నీదోవము ఇెప్పుట యననసరము. ఈవిషయము వ్యాక 
] రణకర్ధలు చెప్పియున్నారు. * కొన్నియెడల క రృ 
 కర్య్మ[క్రియ లధ్యా హార్యంబులగు” ((పాఢ, వాక్య, ౧౪ 
: నూ ఇట్టి యధ్యాహార _ప్మకియ మన వాద్మియమునకు6 
[ గూడ స్వభావమగుట నీదోపుమును 'జెప్పనక్క_ర లేదు: 
౧ వాక్యగర్యిర యో త్ర ద్వాక్యగర్శితం 
యస్య మథ్యే వాక్యాంళరం భవేత్‌ ” అనయా నాక్యము 
. వాకక్యరకలగర్భిత మగుట యని భావము, ఇదెగాడ 
దోవముగా నంగీకరింప నవసరము లేదు, (ప్రామాణిక 
(ప్రయోగము లుంట వ్యాకృతికర్తలే వినిని సాధించి 
యున్నారు. “ కాన్నియెడల వాక్యము వాక్యాంతేర 
గర్మీర రె యుండు” (ప్రౌఢ. వాక్య, ౨౧ సూ) 
“ఇందుల కంత కాలం బయ్యె రానికారణం చేమి” అని 
లక్ష్యము. ఈ వాక్యమున 6 ఎంత కాలం బయ్యె ? నచెడి 
వాక్యాంతరముతో “ఇందులకు రానికారణం బేమి” 
అనెడి వాక్యము గర్భితమయ్యెను. కాన నీదోపు మనా 
వళ్యకము. 


మణీ యరదోపములు;-- ఇందు నరసభూపా 
వీయమున హీన, అధిక, అసమ అఖ్యాత- అనెడి యుప 
మలును మరల వాక్యదోప ములలో (గూడ న్యూ నాధి 
కోపమలును మొత్తేయు ౬ విభాగములుగా నుపమాదోపు 
ముల విభాగించియున్నా(డు, ఇం దాదోవుములు వాకస్ద 
అర గతములగుట నిన్ని పేరులు వచ్చెంగాని వాక్య గత 
మ జెప్పి యవ్వియే మరల వ గత ములలో? 
జెప్పు యనవసరము. కాయగా న్యూ నాధికోపమ లెచ్చ 
టనో యొక్క_చోట నుండిన చాలును. కాన శెండు 
తగ్జింపనగును. ఇంక నసమోపమయన వర్ష్యముక న్న 


క అల 
oo 


ఛ ంథోలంకారములు-దగ రణము 


సక్‌ 
© 
నుపమా న మెక్కుడ్యో తక్కువయో యగును, అప్పు 
డధిక మైన సధికోపమయు, హీనమైన హీనోపనుయు నగు 
చుండ మరల నసమోపమాదోపకల్పన వునవసర ము, 
మిగిలిన పీన అధిక అఖ్యాతో పమలలో 6 బివరి దానిని 
గూడ6 
నున్నది ” అని ఖ్యాత ముగాని యుపమానము చెప్పిన 
Kx a AS. ON 
(ప్రాకరణీకమునకు వక్ష తగ్గినది, కాంగా పతత్స్చం) 
కర్ణ మనెడి నోపుమం దిది యంతర్భవించును, భీ నాధి 
కోపమలును నరసభూపాలీయవాక్యగత ములలోని భిన్న 
లీంగవచనములును దండి యుసమాదోప ము లే యనియ్యు 
నీనాల్లును (పయోగ నైవుణిచే గుణత్వముగూడ నంద 
nn, Ct a 
వచ్చుననియు 'చెప్పియున్నా(డు, చూడుడు ; 


జెప్ప నక్కణోేదు, శనీమోము కలునవలె 


“పుండు. డీఠండు (శ్ర్రీవలెం జనుచునుం జె 
ఈయమ పురుషువలె వచియించుచుండే 
—ఖిన్న లింగోపమలు 
ఇతడు (పొణములనలె నా కిష్టాం డగును 
విద్య లార్టింప6 బడియెను విత్తముబలె 
---ఖిన్నవ చనోపమలు 
చేవ తాసార్వ "ముండు తేజరిల్లు 
నీవలెన్‌ ధకణీరమణీక శ త్ర 
__హీనోపము 
ఉర్వి నేత లేజంబున నువ భాను 
£3 
కక్ష్య నారోహణముచేయ( గలీషియుం జె 
__-అధికోపము 


ఇట్టి పట్టుల నాయాదోపుంబులు రమ్యముగా 
నుండునని చెప్పి దోవస్థానములంూడం జాపియు 
న్నాంయయ, వి _స్టర దృష్టి నుదాహరీంపమానితి. ఇట్టి యధి 
క్రోపమను శ్రీనాథుడు వాడియు న్నాండు గాని యది 
దండి నిర్దుష్ట తాధికోపమవ లె లేదు, 


“మనము గారాన6 బోషించి కనకపంజ 
రమున నిడ్డ శేళీదకోర(వ్రజంబు 
వీనివెన్నెల 'తెనర్మగోలులాని విడువు 
డొక్క గ్రక్కను కుంభజు(6 డుదధివోలె ” 


భారతి 


ఇచ్చట కుంభజు. డువధి నెట్లు (శానెకో య యే చకో 


రము నెన్నెలం దినివేయునని యన్వ'యయమాు, ఉప సేయ 
భూత చకోర మునకును నుసనూనభూశుండగు నగ స్తు వ్లి 


నకును నుసమానోపమేయ భెావముగాన నధికోపమాదో 
వమే యనవలెను, 

ఇ న క క్ష లి ఆ 

ఇట్లు సరసభూపాలీయము న మూర్తి వి చెప్పిన 

నోవుములలో ౧౩ వణకు సతారా యలు ననవసర ములు 


గాడ నయెను, 


కాన్యక న్యకకు జీవితము రసము; గుణములు 
సౌశీల్యాదెగుణ ములవంటివి $ శస్టార్ధము లుజ్జ్వలశరీరము 


OE 
వంటివి అలంకార ములు సువర్షనుయాలం కార ములు, ఇప్‌ 


సౌందర్యఖునియగు కావ్యకన్యను సృజించిన కవి బహ్మ 


దోవముల నెడి శ్విత్ర కాణక్రలనిడిన నాక న్య నిర్భాగ్యయ, 
అయోగ్య యగును గాని సర్వాంగ సుందరియె సర్వజనాహ్హా. 


దిని కానేరదు. కాన సాధ్య మైనంతలో నిట్టి దోపుముల6 


జొరనీకుంట యుచితము. అట్లయ్యు * (ప్రమాదో ధీవు 


[క్రీ ముఖ సం! 


ళల ల్లి 09 ఉన A ధా! మా, mY క్‌ 
క] ను bY ఖ్‌ బగు నే ry గ తీ బెక 
కాళిదాసాదిముహోక వుల శే యోా|పమాదయు లు తక్సి లభి 
రీ 
గారు, సామాన్య రుగా నీనచోపు ములలో ఇదిగో నాక 
ద 
దేహము 


దౌరన్నిగంగమొకటి రమున్న దనుట షూ 


"సము, అట్లయ్యు గండిభఖీిమనాగులు చెప్పి; 
గీగ్రిన్సి కొన్ని దోపములు గుణము లగుచున్నవి, ఈసుణత్య 
విషయము ధ్వనికావ్యము, సాహీిత్యదర్చణము మొదలగు 
నవి చెప్పియున్న వి, లేనిచో నీదోపము లెల్ల పుడు దోప, 
ములే యైన వాజ్యుయమంతే యు దోపుదూషిత మే 
యగును, | పక్ళత మున నర సభూపాలీయదోప. ముల విప. 
యమున6 గలుగు నాయూహ కేటపజచితి, మణియు 
నే పౌదికావ్యములందును, శండుమూ6 తర యులు జోడించి 
చెప్పు కావ్యములందును ననేకదోపుము లుండపచ్చును. 
అట్టివన్నియు దోపుము లన6గూడదని * స్యాతా మద్‌ 
సా గే హెదౌ-_నిసాతార్థ్యాపయు క్తలే” ఇత్యాదివాక్య 
ములనలన 'లేలుచున్నది. ఇట్టివానిని సోదాహరణ 
ముగా6 జూపిన విపుల మగునననూహతో విరమించితిని 


ఛంపోదర న ఇము_గిడుగువారి పీఠిక 


౦దో గ్ర ంథములలో ననంతామాగ్యు(డు 

(దానీన గంగ ముకటి - ఛందోదర్పణమనెడి పేరున 
నున్నది, ఇంగు తత్సూర్యలాక్న ణికులకన్న విశే 
ముగా యతులు, వృత్తేములు ముఖ్య ములగ వ్యాకరణ 
విషయములు ననేకములు చెప్ప(బడినవి, 
ముగా నీవిమర్శక యుగమున (ప్రతి గంగమునకును ఎధ్రి 
కొలు (వాయయిడుచు నే యున్నవి, చిర కాలమునుండి 
తాటాకుల పె లేఖనములు తప్ప నితరివిధముగ ముద 
కొదిసదుపాయములు లేమిని 
న నేకదోప ములుంటను, వాని ననుసరించియే నేడు 
ము దణము జరుగు టను బట్టియు . మూలం థస్థసుణదోప. 


సామాన్య 


అట్టి వాత (ప్రతులలో 


ముల నిర్ణయిం చుటక సం డితులచేం వీకికలు | నాయింప. 
బడుట ముఖ్యక_ర్తవ్య మైనది, అందు లక్యుల క ణఇవిరోభ 
ములు లక్కృణమునందలీ పార పాటులు కవి పమాదములు 
మొదలగున నేక విషయములు నిర్దుష్ట ముగా6 సాపంబడు 
చుండును, (ప్రకృతముపయి ఫం వోదర్చణమునకు శీ 
గికుగువేంకటనీ తాపతిగారు పీఠికను (వాసియున్నారు, 
అందు వా రచనేకవిషయములను విమర్శించి చూపి 
ఛందోదర్చణమను నామమును సార్గ కము చేసియున్నారు. 
కోని యం దోకచిన్న విషయ మె తెేనుధపనకు మూల 
మైన సం స్కృృుతల కణమును వీరి చే. దెద్దంబడిన ఫీశి కా 
లక్షణమును; మూలమును గూడ సమన్వయించుకొ న లేక 
పోయితిని, ఆవిషయమున ౪ పమాదో ధీమతామపి ” 
అన్న రీతిని నీశాపతిగారు పొరపడిరా? లేక మనకు 
పరమార్థ మగేచరమెనదా అనుసం దేహము నావ్యాస 
మునకు తావొసంగినది. అందువలన నావిషయమును 


నాకు తోచినరీతిని తన్నివృ్రితై (వాయుచున్నాను, 


నీతాపతి గారు. సేశికయం దార్యా(పకరణమును 
గూర్సి వాయుదు శ నేటిభందోదర్చణ (పకులలో 


దువూూర సూర్యనా రాయణమూా s 


ఆర్యాగీకుల లక్ష్యుపగ్యాములు కోనఫశవు, లాకు.ణికుల 
ఆచారమును అనుసరించి లక్షల క్ష ణములను ఒక పద్య 
మందు ఇతరసలములలో చూపిన అనంతుడు ఆంగ 
గీతులందుమాశ్రీము చూపించ డా * అజ్ఞానము చేత కొం 
దరు లేఖకులు అనంతుని ఆర్యాగీతులను కందములవ లే 
నడిచేటటు * సవరించి” తాపుమాపినారు. అనవసర 
ముగా తాల త్రీసివేసినయెడల వాటిలో లక్యు 
లక్షణములు రెండున్ను స్పష్టముగా కనపడగలవు 

డండి, ” అని చెప్పి వానిని సవరించి వానినన్నిం 
టిని (వాసయు న్నారు, అందు విపులచపలలవిషయ మై 
నాకు వి ప్రతిపత్తి కలుగుటచే వానివాని సంస్కృత లక్న 
ఇముల( జూపి వివరింతును, 


“లెత తృ ప్తగణ్యా గో పేతా భవతి నేహ విప మే జః; 
పుషోఓఒటయం చ నల్మువ్యా ప్రో మేరే నియత మార్యాయాః, 


ప. షేద్వితీయ థాత్చర్నశే స్టే ముఖలాచ్చసయతిపదనియను;) 
చక మేరే పంచమకే తస్మాదిహ భవతి నస్టోలః, ” 


అని యార్యాలక్షణము, అనంగా సార్యా ప్రథమార్ధము 
నకు గాభజసనలములలో "నేడున్ను ,పెనొకగురువుండవ లె 
ననియు ౧ 3, ౫ ౭, తౌవుల జగణ ముండరాదనియు 
నుండిన నారవసానమున నాజగణముగాన్కి నలముగాని 
యుండనసననియు లక్షణము, ఇంక యతిస్టానమన్ననో 
నలము సహమందున్న ద్వి తీయలఘువుకం కును స్తవ 
గణము నలమెన మొదటి లఘువుకం కును నిలుపవలెనని 
(ప్రథమార్థ లక్షణము, కాని కవస్టో లయం చనలఖఘువా” 
అని చెప్పి నెంబడినే*వ మే. డ్వితీయథాత్‌ పరశ “నేము 
ఖలాత్‌ ” అని చెప్పిన నియమము చొప్పున నలఘువున్న 
పుడే యతినియమమును జెప్పెనుగాని జగణమున్న పుడు 
మవ. స్థానమున యతిశియమ మెట్లో చెప్పియుండ 


౨౦౩ 


భారతీ 
లేదు, అది యూస్య్యాము, వెండవసానమయున 'నొరవగణము 
నకు బదులుగా లఘు వుండవ లెననియు, నైదవ స్థానమున 
లఘు వున్న మొనటి లఘువుకం పె యతి నిలుపవ లెన 
నియు లకణమును వెప్పియున్నాండయ. ఈ సంస్కృ 
జ ( A $0 స్ట ద 
తమంవలీ “యతి ర్విచ్చేదసంజ్ఞకః అనునట్టి విచ్చే 
ాసయతికిన్ని తెనుగున(గల యక్న్షరసాజాత్యరూపయ 
తికిన్ని సంబంధము లేనందున ననంతుండే యతినియమ 
మును బాటింపక వృ త్తేమును మాత్ర మే గ్రహించియు 
న్నాండు. పైరీతిని పథ్య ముఖ నపలజఘన నపలలు నొని 
వాని సంస్కృత సామాన్య విశేష లక్షణలకీతేములై 
దిద్దబకినవి. ఇం విఫపులార్యాలతుణమును జాత ము, 
దీని లకుణమున్ను వృత్తర త్నొాకరమున 4 ఉఊఉల్గంఘ్య గణ 
య క్ల ద 
(తీయ మాదిమం లయో ర్చ ్టయో భవతి పాదక్కి 
యస్యాస్తాం పింగళనాగో విపులామితి సమాఖ్యాతి, » 


అని చెప్ప(బ కీనది, 
శందుపావములందును మొదటిశకలమునం దుం డెడిగణ 


అనగా నార్యయొక్క_ 


తయమునకు విచేచముకాక అనగా త తీయగణ 
(౨ EN ల 
భూతయత్కి_౦ చిత్సదము 'సమూ_ప్టినందక సగము మూడవ 
గణము లోను, త చ్చేహము నాల్టవగణములో ను చేరి శకల 
ద్వయ మునకు నవిసాఖావస) బంఫమును. దెలుపుచున్న 
నయ్యనియే విపులార్య యనంబడును. మానుకు, 


య్‌ ఉల్లంఘ్య గణ్మత్రయ మా 
దిముం శేకలమోః, ” 

సెలక్ళ్య్యుమున నమూడవగణసానమందు నిలిచిన 
“ ఆదిమం ” అనెడిపదమునందలి “ఆి యనునది _పెశకల 
హుం. మిగిలి తక్షినదె శెండవశకలమంకు కలిసినది, 
ఇక్షు శెంశవ పాదమందునను జూచుకొనునది. దీనిలక్న 
ణము సంస్కృతే మున నిట్లుంచ ననంకునిఫందమున 
నిట్లున్ను దె 

4 (పక టసమపానముల నిలు 

వక్‌ శబ్దమునవల6 జొచ్చివచ్చెననం ద 

క్క-క విపులార్భ్థయగను సే 

వక జనమందారధీర వనజదథాము, 


CTo]oe) 


ఇయ్యది యార్యాల కు మయ్య కంవపద్య 
35 


౪4 (ప్రకటసమపాదముల నిలు 
క ( “హావ మిన ద 
వక శబ్దము నవలం జొచ్చివచ్చి 
క్కకి విపులార్యయగును నే వ 
వకజనమందార వనజారు ” 


ఈరీతిని సవరించి ల క్యల కణ యోజన ద్దేఫ్సీ 
యున్నారు, పెవృ త్తర తన్న కరునిలక ఇముగీతి నిందు 
సమపాదముల శబ్దము నిలువక నీవలకు రావలెననులక్క 
ణము స్పస్థ్ర ముగా లేదు. ఉన్న సమపాదములు రెండే, 
అందున్న మొడటి సమపాదమునుండి శబ్ద మోవలకు 
వచ్చు సంభివించును గాని రండు సమపా-దమునుండి 
( నాలవపాదమసటను ) శబ్ద మోవలకువచ్చుటు సంభ 
వింపదు. కావున నచ్చట అ (పకటా సమం బులను ” అని 
దెద్దుకొని అసమంబులను = విపషమపాదములన్యు అ్యుసుస్థర్థ 
మును (గ్రహీంచిన విరోధ ముండదు. మజయు సం 
'స్మ్కృలే మున (వథమశకలములో నిపదము శండవశకల 
మున గరుకు వూచవశకలమందలి పవరు నాల్దవశేకల 
మందు చేరుుంయే నియమము'గాని యీ తెనుయసన దర్చణ 
మందును, పగిళశయందునుగూ 3 3ంపవపా దాంత్యమంచలి 
పదము మాడవపాదముతో కలిసి మొత్తముపై' నాలుగు 
శకలములును గెలు సుకట్టుగ నుండవలె నను నియమము 
లేదు, ఇది తేనుయసన యతినియమమును వీడి వేరురీతిని 
(గహించినట్లు స్వఠేం కని యమమమ్మా లేక పార 
పాటా? లక్ష్యుములుగూడ (ప్రథికములు తెనుయన 
నాతిబహుళ్గములు. ఒకవేళ నడుమకలుపు డే చ్చికనని 
యనినచో నడియే యొకవిశేషలకుణముగాం జెప్పునపు 
డ ట్లైతర పాదములలో నిట్లు సందేహము కలుగునట్లు గా 
(వ్రాయుట యితరుల కద్దియు నొకనియవుమువ లె'సే కను 
పింపకపోదు, అప్పకవీయమందుగూడ నీవిషయమున 
గహూర్చి...... 


“ కమఘబిసికాలు సమపా 


వములో6 జొర శబ్ద మొకటి తనరింపన్‌ 


(శావణమాసము)] 

సమధికపథాషకంసము 

గమనిక నిప్రలయన నలరు కందమున్‌ , 

ఇటు చెప్పబడినది, 
(aa) 

ఖఘింవముగ చేయుండి 

వారీ నియమమును వాధించెడిని, కాని మూడవశేకోలము 


ఇంగు _ రెంగుభాతుపావ 


ములు చె కలిసియుంవవ లె నను 
నకును 'నాల్ల వశకలమునకును సంబంఘము లేదు, ఆసంబం 
సము పః “మపాద శకలవ్యయమున నే మై లక్యమున( 
ఇట్టి ఛేవములతో నున్న నిద్దానివిశేపలక్న 
ణమేమో దుస్తాాహ్యూ ముగా నున్నది, 


జూప మెడి, 
లు 


ఇంక చపలార్యనుగుణిీం చి విచారింతము, దీని 
లక్షణము రత్నాకర మున ._ 


కజభయాకి యో క్ర రకారా, ద్వితీయకుర్యా గమ 
ధ్యగా యస్యాః, చేస ేతి నామ తస్యాః పకీర్తితం నాగ 
రాజేన అనికలదు. . అనంగా శెంకు పాదములలోను 
ద్వెతీయ చకుర్ధములు జగణములె యుండవలెననియు9 
నవి గుకుమధ్యగత ముల యుం డవ బెననియు నద్దానిలక్న 
ణము, చూడుండు, మొదటి శేకలమందలి నెండవ గణము 
థ్‌ ర మోర) -ఇయ్యది మధ్య పపరువు గాన జగణముః 
ల ది చెనుళనున్న “యా” అనుసరువు తోడను, ముందు 
Ce ” అనుగరువునో డను నాక మింపంబకి గురువ ద్వయ 
మధ్యగత మైనది, ఇంక నాల్లవగణము “ద్వెతీయి ఇదియు 
మభ్యగురువే కాన జగణ మైవదె, ఇదియు ననుకను 
“రాఅ నెడి సరువుయొక్క_య్సు “సం rg 
గురుః” ఆను సూత్రముచే ॥ తుర్యా ” అనునప్పుడు శేఫ 
యకారసం మోగముపరమనుటచే “తు” సరువసనుగాన 
పె జగణ మొిసరుద్వయమధ్యగత మైనది, ఇశ్లే రెండవ 
పాదమందునుగరగాశ * తినామ ” జగణము, ఇది నెనుక 
(“చే వ. ముందు “తి” అను 
గురువుయొక్క మధ్యగళ వై మైనది. కాన నియ్యది 
చపలార్య యయటబభో సందియము లేదు ఈవిషయ 
మనంకుశు 

“ వరుసను ద్వితీయ మంత్యము 

స్ఫురణకా మధ్యగజకారములును దగన్‌ నెం 

వరయల. వనర్చు చేనిన్‌ 

సరవి నదియ సారి మురారి చపలార్య యూున్‌ ,” 


“ww వారి ౮ 
wm ౦వ ద ర్పణము-గిగుగు వారి కీస్‌ 


9న చెప్పం గా దానిని 
క్సీత్రక లాశీ, 


రాంరాం ళం త 
yy ఏను వే 
ల 


“ వరుసను ద్వితీయ మంత్యము 
స్ఫురద్ధమాడ్యగ జకారములు దగ ౩౦ 
వరయంగ6 దనర్చు నేనిక 

సారీ మురారి చపలార్య యసన్‌, ౫ 


ఇది ₹వలము 
సంస్కృతల క ఇముతో విరోధించుచున్న ది. -గూడు(డు, 
(4 ద్వెతీయః ర్యా ” అని 


ఈరీతిని దెద్దె చూపయు న్నారు 
వృత్తరత్నాకరము, దీనికి 
ss ద్వితీయ మంత్యము ” అని తెనుయసన( గలదు, కుర్య 
మనంగా చతుర్ధ ము; నాలుగవది యని యర్థము. అంత్య 
పదమున కట్టి చేకురార్థకత్వమ లేదుగ దా? సరిగదా దేని 
యంత్యము + పాహౌరత్యమా ? లేక పద్యాంత్యమా ? 
మటియు సంస్కృత మున “ గమధ్యగా ? అనుదానికి 
జ్‌ స్ఫురద్దమాద్యగ జకార ములు దగ రెండు అని తెని 
సంపు. దీని కొకగురువుతోంగాని పెక్కింటితోలాని 


కూడిన మొదటిజగణములు, కస మా సు రించు 

yy 
చున్న దిగాని గురుద్వ యమఢ్యగత జగణ మమనస్త యు 
కు ఎముగా వచ్చు లేదు, ఇదె యిట్లుం'శ లక్షణ 
-మేమైన పారపడిన 


చనుకొన్నను లమ్యవృష్టివై నను 
సీతాపతి గారు దొద్దెనదె చపలార్య కాలేదు, ఏలనన 
జగణము,ః 
దీనికి ననుకటిది “ను.” ఇది లఘువుగాని రువు కాచే 
కాదు. ఇంక ముం దున్న “మంి అనునది సానుసారార ము 


క రెంనవది 6 ద్వెతీయ ) 


గాన సకువై నది, కాయగా గురుమశ్య జగణము రెండవది 
కా లేదు, నాల్దవదన్ననో 6 స్ఫురద్ద ” అనునది జగణము, 
దీనికి నెనుక “ము” అని లఘువున్న దిగాని గురువు లేదు, 
అది సమాసముకామిని పదా౦ంశమగటను సంయోగపర 
మెనను గురువు కానేరదు, ముందుమాత్రే ము వూ” 
అనునది గురువయ్యెను, వన నిదియు గుకుమధ్య జగణము 
కారలేదు ఇక శెంచవపావమందుగూడ ఈ తనర్చు ఏ 
అనుజగణము 'సరుమ శ్యస్థము కాక ఇెనుక-*గ) అను 
లఘువుతో. హూ డియున్నది, నాల్గవ జగణము 6 హరీము ) 
అనునదిమా తము నెనుక “నిన్‌ * అనుగురువుయొక్క[_యు, 
ముందు *రా* అను సరువుయొక్కయు మశ్యగ 


౨౦౫ 


భా రతీ 

న సదంము 
మెనడి, కావున నీదిద్దెినపద్యి 
రించిన సరిపోవునని నానమ్ముకము-ా 


నీగీతి కొంచెము సవ 


4 వరుసక్‌ ద్వితీ య తుర్య 


గ ట్‌ రెం 
సు. రదమసనగ జకార ములు దగ 7 
స్ఫురసము గ్య 


శరలం దనరు శేనికా 
సారీ మురారి చపలార్య యగున్‌.” 
ఇ కటు సరిపోవునో యీ క్రింది వివరించి 
౧౧ 
చూఖ్రదును 
6 సన్‌ ---ద్వెతీయ---తు ” సంయోగము పరము 
గాన గురుమధ్య ద్వితీయజగణము. 
6 ర్య_--స్ఫురద్ద---మ శెంటికిని సంయోగము 
2౦ 
పరవ న గురుమధర్షిచతుర జగణ ము, 
పరమం దున్నది గానగు ధ్య ర్‌ అము 
6 లన్‌ __తనర్చు--- నే. ౩  శంవవపాదమందలి 
గురుమధ్య ద్వితీయ జగము, 
“ నిక్‌ _సారీము రా, ’ ఎెంచవ పాదమందలీ 


గురుమభ్య తతి జగణము, 


ఈ సె రీతిని దిదిన సర్వలకు ౪ సమన్వయము గా 
a ద 
నుండును, అప్పకవిగా నీపపలార్య వివ యమున 
4 సమపవముల మొదలం జగ 
ణముం వగ యనుసనను ద్వెగణలఘువు పె 
సమకొను విరతియు పదెరోున్‌ 
లముల్‌ ముకుంన చపలకు నమరున్‌, ” 


అని లక్య్యల క్షణముల జాపియున్నాండు. ఇది 
హావ సం స్కృతల కణముతో విరోధించు కున్నది 
ఏమన సమపాపములలోే మొదట జగణమైన చాలును, 
అది గురుమధ్యము కా నవసరము లేదనియే యీాతేని 
మతేమున్ను , లక్ష్యము గహూపు క్‌ ఇముంద” అని =౦వవ 
శకలపారంభిమును, * లముల్‌ ము” అని నాలవపాద 
(ప్రారంభమును జగణముతో సాగనవి. కాని మూల 
మున(గల .4 గమధ్య గ "జకార" ” అనుదానికి వ్యాఖ్యా 
తలు శ పమ గణాంత్య తృతీయ గణాద్యయో 8 
తృతీయగ ణాంత్యపం చమ ణాద్య యోశ్చ సర్వ శరయో 
ర్య్యం (పాపా జగణా విత్యర్థ ” అనిని * ద్వితీయ 


= Or a) ఇ నా వేం ~~ నా 
చగుగ్దె జనగణ వ్వ యో డర gig చే 


పార్యాసర యో రి పగురుగణ యో ర్యా సగ 
యోర్యా మధ్యస్థ త" విత్యర్థః ” అనియు ౩. 
యున్నారు. ఈలకుణ 'మెంతీనూ త్రమును దెనుణున 
కనబడదు, వీ రిట్లుమార్చుకొ నుఓకు కత మేమో ౫౫ 
యదు, ఈరీతిణీ సీతాపతి గారుగూడ ద్వెితీయాంత్య పాద 
ములు జగణ మాదియందు గలవైన చాలునని యన్న 


యించుకొని దెద్దియు న్నారు. దిద్దుటబో కందము 


మాత్రము మారినది. లక్నేణముమ్మాతేము పూర్వులు 
సంస్కృత | పామాణికలాతుణికులమార్ల ము నంటక పెక 
దారిని ప క్టైననుంలో సందెయము లేదు, 

మణియు (గంథమందలి రెంశుమూడుచిన్నలోేటు 
లనుగగార్చి వీరు ఫ థ్రికలో (వాయవలసియాన్న ది, (నాయ 
లేదు, వాని నీ కింద జూ పెవను, 

(త్రిపదః సరవి (బాసము నంది నుగపతుల్‌ నలువురు 
హరియు గె కార్కు_లు కలియ 
జరుగు నిప్పగది నొప్పు (దెపద ” 

అని లకేణము అనంగా( (రైపద మొదటిపాద 
మునకు నాలు గింైగణనులునుు రెం డిం చగణము, 
వాక సూర్యగణముచొప్పున మిగెలిన రెంశుపాదములకు 
లక్షణ మరి యర్థము, ఇదె లక్య్యవృష్టికి విరుద్ధము, దీని 
మూఊవపాదుము 

6 జరుపులని సంయోగ ముపరముగాన ని గురువు 
కాయగా * నగి ము, 

* ప్పగిదినొ '__సం మోగము పరముగాన నె 
గురువు. ఇదెయు “నగి” మే, 

ఈ పే నవచ్చుగణము సూర్య*ఇము కావలెను, 
అట్ట్లుగాక 6 ప్ప ద్రెపది అను “నలి మైనది, నల 
మిందిగణముగాని సూర్యగణము కాదు. కాన నంతిమ 
పానమునను * జరునున్చి * కన్య) 6 ప్పగిదిని ) “నల? 
6 దెపద్య * “ని ఈరీతి సవరించిన సరిపడును, 

వితాళమనుచౌపద :__చౌపదలలో నంత్యనియ 
మమున్నట్లు తల్ల క్షణమున జెప్పియు'న్నా (డు, 
ఆనియమ మీోవితాళ మనుచౌపడలో క కెండ్కు ట్లుండు, 


౨౦౬ 


(ఆానణమాసము) 


పిండు” 
వూూడవదానికొసను తాలేదు. * అందు” అని పడినని, 
మటీయు మూడవపాచమందు గణ భస్థ్ర మెనది. కొంచెము 
దిద్దవ లెను, లకుణమున *ీ హారిబికుదులపింను ” 


అనివచ్చు ౧-.౩-౪ పాదాంశ్యనియము ఘు 


అని 
యున్నది, పిండు = సమూహము, అనలా వాలశా 
నుండవ లెనని స యు రాకుండ “శెండు”. అధి 
యనిన చాలును, ఈవిషయములు పఫీశికలో లేవు, 
మలియు వృష భగమనమనురగడ;__దీనికి నొకసూర్య 
గణము, తరువాత నొకభగణము రీతిని పాదమున *నిమిది 
గణములు, ఈలకుణము మూడుపాదములళో 


సరిపడి 
(రమముదప్పక వచ్చుచు నాల్లవపాదమందుమా[ తము 
పోయినది, చూడుండు, “అనిమి “ని “హాధిఫి “భి 
6లఘుయి 6 న 9 “తిని? ళ్‌ నలి “నలగు” 6న) “వృహు 
భగ) “నలి 


ఇందు నాల్లవది (శమపకాగము భగణము కావలసి 
యుండ నలమునగి ఆరవదిగాగన నికే నలమెనగి 
త ౧m రు ‘ 
తేక్కి_నదంతయు సరిపడియే యున్నది, 
క భగణముల *” అనుకో “భసనలి” అను నధ్ధికసాగను 


మూలమున 


ర పళ ౧ ధీ 
అవు. గెపంగువాల పతక 


నా పేని క్రింది (ఛాయ శేననె, అనగా భగము గాని, 


నలము గాని, 


అనునరము 


ఊఈరీతినున సరి 
థి త్తి 


వచ్చును, 


పోవును, 


ఇందు పానమునకు 
మూసోవపొన 


మణియు సారిణ౫తిరగనః 
శంకుయకులవం తున 
ములో పోయినది. 


వచ్చునియను ము 


“ నిరవుగానిరు న్తూరులఘువుల 


ఇల వారును నెగిగణింప౫.” 
న — 


అని యధో నేఖాంకితస్తలముల నిర్యతిగా నున్నది, 
4 భానుయుతే నలభ సగ గ౦యలు ౧. అను లక్షణముళలోేని 
6౫గ) మునకు లక్యమున తావు వేదు, గగముణో నున్న ను 
నడక చెసను, ఇట్రివిప యము లీంక నచ్చటచ్చట 
స్వల్పమాలు కలవు, కాని ఫ9కాకారులు (గంథముంతేయు 
బాగుగ సరీీలించి విశేషవిషయముల విమర్శించియే 

“coe గ క్‌ 5 న స్‌ 

యున్నాగు. ఇట్టిస్వ ముల వీడుపన్న నంతయిబ్బంది 
లేకున్నను నూలభధూ యుల ప్రా శవము లై నట్టి యార్యా 
సంస్కృతే ల క్య్యములవిపు యె అగా క్క భీక్రులలగలే ఛెనము 


య (నౌ రువల..వ చ్చెవని నిగ మింకును. 


es 
i 117 


౨౦౭ 


౧ ఫరో 


ఉభయ ఫెమా (ప్రపీణ--- ముక 


చ! శోలంలో చాలామంది నాటకొోెలే లాగు 
| అలతి 
, న్నారు, ఇప్పుడు చాలా ము ది దృృష్షి ఓట నాటక గ 
చనాంలేం సాండిక్యం?? ఆనే దారి బ్రో గ డింది. 
అన్నిటిక౦ కె రాయడంలో కష్టం గ లిసించేది నాట 


“శ్రమే అని మన పెద్ద నమ్మక ౦, 


కెసి నాటక 
నియమా లన్ని మానిపోవడం సతేనున్ను, ఆ నియ 
మాలమోద షక లో కెనికి ఆదరం తగ్గవ౦వ 
ల్లాను ఇప్పుడు నాటకం రాయడ మంత సుఖం 
జేల్లోనూ కనపడచే, 
ఈనాటకౌలని మూడు రకెలుగా విభజిం 
చొచ్చు. సపాగాణి కెలు, చర్వితాత్మ కౌలు, సాంఘి 
శాలు, అని, ఈమూడు రకెల్లోనూ సా_ఘీకౌల 
కున్నంత చలామణీ ఈరో జుల్లో వేటికీ లేదు, 
ఏరోజు కెరోజు చక్కని పేర్లతో ఈరకం నాట 
ౌలు బయిలుదేరుతు న్నాయి. ఓమూల “రంగూన్‌ 
ళాడీ)) బయన్రేరి తే మరోమూల “ళొెడీలకి రంకు 
ముగుడు”? pen బయటబడుతోంది, ఓమూల 
“కాలేజీ గరల్‌”? అని ఒకరు రాసే దాన్ని అణ 
గతొక్కా డానికి (“కాలేజీ సాండల్‌”? ఆని 
మరోటి చలాయిస్తోంది. తాత్కాలికంగా నట 
(పేక్షకలోక ౦లో "జీనిశేనా “సక్కుబాయి లా 
శాస్త పీ రొచ్చిం దంశే దాని కచేక ఫొటోలు 
మర్నాటిశే తీసేస్తున్నారు మారు పేులతోటి. 


ఇప్పటి లోకంలో చాలామందికి చేవుగమోదా 
తగడంవల, జలాటి 
౧ య ౧m 


చాటకె లెంతేటి మం చెనా చెకఓిసు సన్నాయి, 
మ్‌ ఒకి 


పుగాణాల మీదా నమ్మక ౦ 


అందువల్లే సావిత్రి లాటి పత్మివత మొగుడి ణా 
అకోసం యముడి దగి” సొ మూడు గెతుఘు పడు 
౧ pr 1) 
కొని ముచ\ం౦ం మూ = నిహానుు ఆన 
శా మ ఢు మ ద్దు లి స్తా ను ష్‌ 
దనిన్ని, వేదశాలంలోంచీ (పనిదిలో వున్న వారి 
ద 


Rh రీ కొఫల్తు పా 


తే లు-- భావ రోజ. 
(౫ ౧ > ye (౮ 
సూరి MID NF రాయ మూ గి గారు 
లీ 
లొ 
కసూ 
N EN a) 
క్పండుత్ని కొకున ఏమిటి ఇ2ఫవ నానా 
క్లే 
అమ్మని నిష్బ ము ట్లో గగ ముుంటాూవ? జ 
దిగు కల్ల మాసుగుని మేం ఇంకో నా ని తెవ 
గుంటాం*”) అని కూక లేసిన*ఎన రాసే [పబ 
రి A గే 
ణ్డుల్నీ చూసేం గదా? ఈరకంగా కంగాళిలు బ 
క్టేసకు న్నాయి. నానాటికి (పజల నము] కౌలు ఆంత 
b 
రించి ఇలాటి వాటి మాచే ఎప్కు.వ నమ్మకం 
౧m 


ఆదరం కలుగుతోంది. 


చాలక కొన్ని 


బూతుల సంచికలు పవకగా బయ 
య 
తరడం కూడా చూసున్నాం౦. ఎక్కు_వమంగె చందా 
(a) —9 
దాస కూడా దీనికే, నిజమే మటి, గమభసేకి? 
గ 


మిద ఉండే అఫ్యాయం మరో శాపంతల మోద 
వుండను, “చింతామణి”? మోద వుండే కాతుకం 
శ్రీరామాయణం మాద కలగను గదా! ఇల్లా వుంది 
లో శనికి నాటకీయాభిమచి, ,.*..- 

సంస్కృకం వాళ్లు నాటకం రాయా లంటే 
దానికి బో లెడు నియమాలు చెప్పేరు, అఎకెలు 
ఎక్కు_ వుండకూడ దని, సంధు లుండా లని, నాందీ 
నూూశధారు లుండా లని, విష్మ_౦ఛ్రాదులు తప్ప 
వని బిగించేరు. ఇంకె యిల్లాగే, కథ మాతం 
ఎల్లా వున్నా తగాదా లే దన్నారు, వాళ్ళ్‌ని పే 
మన తెనుగు వాళ్లు కూడా ఈనియమాలని పాటిం 
చేరు సెగ్గలు, శాన రాను వాటిలో కొన్నింటికి 
(ఫెంచికట్ట టు చేసేరు. ఇవా శానీ వశే యిలా 
వంకే! ప్రవర్శించీ వాళ్ల విషయం ఇప్పే చేమిటి! 

ఇప్పకి వటులు కొందరు తమకు కెవలనిన చోట 
పద్యాలని ని తీసి ఇస్టం వొచ్చిన వాటిని జ్రేవస్తు 
న్నారు. “నాన్ఫెన్సు, ఇది 
-వుంది” ఆని దాన్ని వొమెట్‌ సీ కొత్ర సంస 


చాలా వ స్టా 


నడుము నడువు (అసంపూర్ణ రామాయణంలొ” 


ళో=౮ 


ఆతకడం, ఇలాగే విపాదాంతాలు సుఖాంతెలు 
రంగి 


గాను సుఖాంతాలు విపాదాంతాలు గాను మౌర్చి 


శృంగారంలో భీభత్సం, వేదాంతం, భి, వీటిల్లో 
లౌ స్రోరీసు జేర్చి ఎవరి యిష్టం మ వాగు 
శనీ చాటశెలకి పేరు బలవంతాన్నిి లాకొ-స్తు 
న్నారు. కొసకి గంటలోనూ గంటన్నరలోనూ 
అడెయ్య డానికి తగ్గట్లు నాటకౌ లుండా లని 
స్పెషల్‌ గా కవుల చేయి పట్టి రాయించుగుంటు 
న్నారు. ఇల్లాటి పరివర్తనం నాటక కళని తక 
చడ మంటారో నస్ట్రేట్లో దింపడ మంటారో సవా 
దయులు నిర్న్వయించండి....,.*,** 
ఇంక పా్యతధారణాల విషయం చూ స్టే గంపిడు 
శాయవలఠఅసి వుంది. ఈ విషయాలు చాలామంది 
ఎప్పటి కప్పుడే రాస్తున్నారు, ఐనా నిండు 
మాటలు, పిలక జుట్టుతోనూ పిడికెడు జంరూల 
తోనూ గోచీతోనూ వీణబుజ్టి పట్టుకుని ఫురా 
ణాలో తిరిగే నారదమునిందుడు ఉంగరాలు తిరిగి 
చెవ్రలమోద పడే కటింగ్‌ జుట్టుతోనూ సైకిల్‌ 
కట్లతోనూ నాభిపర్యతం జీలాడే రకరకం పూల 
దండలతోనూ (ప్రవేశం. సంసారిక ళా, పత్నివతా 
తత్వం నినదించే సావిత్రీ చంద్రమతి పాత్రల్లో 
వంకర పొపిళ్లు, బోసిశాళ్లు జబ్బలు తెగ్గొట్టిన 
రవికెలు, పనిటి పిన్నీ సులు, నాజూ వైన డాలర్‌ 
గొలుసులు, బరా సిగలతోటీ, కలకటా స్లిప్పర్ల 
తోటీ (ప్రత్యక్షం. ఆఫీసుపౌడరు మొహానికి 
బొ ట్టుండదు, ఇల్లా వుంచే ఆమె పత్నివతో పచ్చి 
బోగందో ఆలోచించండి, ఐతే యీచిక్క_ పౌరా 
ణీకనాటకిల్లో నే గాని సాంఘికౌల్లో ఎల్లా 
జేసినా ఎంత ెఫేషనబుల్‌ గా వున్నా చిక్కు 
లే దనుకోఠండి. సర్వసౌమాన్యంగా నటు అందరికీ 
_ఫించికట్టింన, శౌపు, తప్పని తద్దినా అవడం 
చేతనూ, పెన చీరకట్టినా* లోపున తొడిగే లాగో 
యోాజారో సగం సగం కనిపీన్తూండడం చేతనూ, 
అక్మణా యాబౌధ తప్పలేదు అభిశయించేడి 


పబుద్ధా౦ం ధ్ర డిశంబరు 


(ఇలా వున్నాయి పా(తాఖభినయాలు,,, 


తురక పొతె నా గం నున్నగా వుండక సీర 
కొత్త గెడ్డాలు కట్టడం అసహ్యం ౫ చా? 
“చింతామణీ”"లో బిల్వమం౫ ళుడు లాటి పండిగు 
డికి నాడా చె వాతౌవరణం తే, నూనూగుమో 
సాలు మోచేతులు చాటిన సీల్కా-పష్ట్ర, నుగులు 
జేరిన లొఫు; నడుసోంకే రోగ్గన్నీ చాన సే 
చారనగోీి, “తికి రిస్తువాచీ, చేతులో న్యూసు 
చేపరు, కాలికి స్లిష్పర్లు, వైమాద గుడ్డ చేకపోవడం, 
మొద లైన లక్షణాలు అవళ్యా లవుతున్నాయి, 


ఇంక భాపావిషయంలో కవులు కూడా పాత్ర 
ల్ని ఎల్లా పోషిసున్నారో కొంత అనుకుందాం, 
ఈవిషయం సవం సంస్మ్భాతంలోంచి తీసుగోవలి ' 
నుంది, అంమలో 


“ పాక్ళతం సౌరనసేనీ చ నీచపాతస్య చ 
త్రయః 

వెళాచం మాగధం వా స్యాత్‌ పిశాచాత్యన్న 
నీచయోః 


డే చపా న 
యగ్దేఖ్యం 6చన (తం స్యా త్త ద్ద్యం తస్య 
భాషితం 

భాషా తు సంస్కృతం (పోక్షం అనిచానాం 
కృళార్మనాం 9) 


అని ఆయా పాలకి అఆ భాషలు వాడాలని 
చెప్పుగున్నారు, శోళిదాసాదు లలాగే వాడేరు, 
ఇది తెనుగు వారిలో మాతం బాగా అంటలేను, 
(గామ్యం గాని వ్యావహారిక ౦ గాని వింటేనే తప్పనీ 
రకంలో చాలా మంది మన నాటకకర లున్నారు, 
. per) 
ఇదీ సంస్కృతం పెద్దలు 
“* ఆపళబ్దం (పయుంజానో కారవం నరకం 
ఈూధవేత్‌ ( 
ఏక ళ్ళ స్సమ్యక్‌ జ్ఞాత్వా స్వే లోశే 
శెమధు గ్భవకి 9) 


పు... 


౧ొ5రఠ 


ఆని మసి పెస్టినచే, కనక నే చాలా 


మెంది 
స్నాతయొక్క._. సా(ౌస్నాకత తెలియకుండా 
నాటకాల్లో మాట్లాడించి స్వభావం చెడ 
గొట్టేరు, yw ము ఖ్యులు వ వీ శీళలింగ ౦ సంతులు 
ms వీరి శాకుంతలంలో బె సవాని సత 
ఆరోజులో ఆధవాం విదా క 
ల్ల విదా న్‌ ) ప్య్యాసెన 

మనిషి ల 
షిలా మాట్లాడేడు. కాళిదాసు మాతం 


ఆవిషయం జాగ త్తగా వున్నా ఆపరిణామంలోకి 
వీరు దిగక పోడానికి కౌరణం మన పెదల వాసనే 
అనుకుంటాను. జ 
కెండో చారు చితనళఖీయక రలు కృష్ణ్వమాచా 
ర్యులవారు. వీరు (ప్రధితు లైన నాటక గ్రస్టలు, 
ఈ నాటకంలో అరణ్యంలో తిరిగే ఎలకలవాళ్ల్‌ ని, 
జాసదానీజనాలని మంచి. యమకంగా (గాంధి 
కంలో మాట్లాడించేరు. వాడికి కవిత్వపరిచయం 
కూడా వుందని తెలియడానికి ఒకటి కండు 
లు కూడా చెప్పించేరు. ఇంకా వంటింటో 
చాహుకునిచేత ఒక్కొ_క్క- మాటుగా ౨౦ తి 
పద్యాలు వరసకూ చదివించేరు, ఇ దంత యిబ్బంది 
చెయ్యదు గాని దీనివల్ల (పదగ్శనానుకూల దృష్టి 
కవిగారికి లే దనొచ్చు. మొ త్తం మోద (గాంధికం 


గానే అన్ని ప్మాశలిని మాట్టాడించేరు. 
ఇహ వడ్ణాదివారి నాటికౌలని పరిశీలిస్తే వీరి 


“దండకాశికంలోని చండాలురు కూడా yee 
(గాంధికచాదులూ అయేన, ఇల్లాగే వీరి (వేణీ 
సంహారం?) “మల్లి కౌమారుతం? లే నూను, భట 
దానీదాసుల కైనా (గామ్యం లేదు, 
జయంతి భావనారాయణ గారి రచనలు కూడా 
యింతే, వీరి గనంగీకసభి” లో _పాతిగామిన్ని 
“పొౌందర్య సతీమణి?) లో చేజెలున్ను “(పత్యమ 
చారనింవాంగి లో 6"ాతక్షసచారులున్న్నూ వ్యాకరణ 
శుదంగా భాష పశించినవాలే. 
ess శివళంక రక విగారి 
యం? లో కరిబలుడు పింగళుడు అనే రాక్షసులు 
కూడా (7. ధిళభాషలో నే ములిగి తేళేరు, 


“ జలజాసౌభద్రీ 


నెట్‌ కొట. పొ[తలుూాభావ 


రోడ.” 


ఇంకౌ చూపించా లంటే కోపల్చి శంక టరకుణ 
శారి (కీరా మవిజయం))లోని కంచుకీ, (త్రిజట 
లున్ను, సొనుగంటి వారి “సారంగధర”? లోని 
లవి తా కంటకులు తలారులున్ను, జీరి శాశీవిళ్య 
నాధవిద్యత్మ_వి గారి కళ వూర్య ఇాకుంతల ౫) లోని 
సఖి, భటాదులున్ను, సఖా! (ప్రర్యుమ్నానం 
దంలోను,  పాతొళభఖేచె సుబహ్మాణ్యక వి గారి 
(4 శీరామపట్టాఖి షేకం)” లోని శూర్పణఖా దీర 
నాసలున్ను , బులుసువారి “కోస లసా| మాజ్యంి? 
లోని చాలుడు, కూర్చ్పణఖారాత్న సొదులున్ను , 
వుమే ఆలీషాగారి శచందగుప్తి” లోని చేటీ 
సామాన్యులున్ను, శీసాదసు టబ్రవ్మాణ్యళా శ్రీ గారి 
ఉసాహనీక రాజప్రుత్రం?? లోని తురక సై నికులు, 
థటాగులున్ను, గూడ పాత్రో చితభావల్లో మాట్లా 
డలేదు. ఇంశా (శీనివాసరావుగారు “వారిళ్చం[ది 
లో శాటికాపరి వీరబాహుని నోట (గాంధిక౦గా 
పలికించేరు. అందువల్ల కొంపలు ములగ లేరు గాని, 
వాడు చూస్తే మాలకు: వేషభాషలు చూస్తే 
ఐదారు నల్ల చాకౌ అన్నహితవ్ర కప్పుతుంది. 
శ్మశానం, Palme నాడు చూసే (పకృతి 
అల్లాటి వాడు తెగతౌగి కుడలు బుజూన్నే సుగుని 
వచ్చే టప్పుడు, (గ్రాంధికంగా మాట్లాడితే ఏమేనా 
సహజంగా వుంటుందా? అప్పుడు ' శ్రీలమ్మీకౌంత 
కవిగారు పోషించిన వీరభాహుడులా వుండాలి 
చూడండీ. 
తొలిగి పో నిండయ్య! దొరలు చెద్దింటోణ్ని 
తెలిసి సెస్పాపో తే | పల వా పొమ్మం తారు[తొ॥ 
పబులు మీ కుకె_ల కట్టి యేస్మో.౦ డయ్య 
గభగాభ భౌభౌ మని | కరవవత్తుం డయ్యి Fon 
వాచ నం తౌఠా మా ।దోచ మంతారు నే 
శాచెంక సరుశేస్లు | కోటి కెల్లా వుంకు!తొ1[)) 
ఈ పాట పాడుతూ జానెడు చుట్ట నోట్లో 
పెట్టునని తూలతూ రంగం మోది కొచ్చిన వీరలా 
హుడే ఆందంగా వుం టాడో పేవారి వాడేని 


రం౦ 


నిపిస్తాడో చూనీ వాళ్లకే కెలుసుాక నూరి నర్‌ 
కింవార గారు కూడా తను “నవవారిళ్చంది?లో 
చక్క_ గా వీరబాహుడి చేత నటింపించేరు. ఇల్లాటి 
దృష్టీ వుండి ఏస్మాతని ఎల్లా నదపాలో తెలినీన 
వారు కూడా వున్నారు. boii “పెద్దలు గురజూడ 
అప్పారావు గారు, వీరు (శవ్యాశుల్యం” రానే, 
ఇందులో కథ నిత్యం జరిగే మను ష్యసంపర్క_ మైన 
సాంసారిక గాధ లాటిచే కనక అన్ని పాకీలూ వ్యా 
వహారికౌశ్నే మాట్లాడతాయి. ఇప్పటి కన్న నాట 
శాల్లో దీని కొచ్చినంక చేరు చేనికీ లేదు గదా! 
రెండో చారు వేదం జేంకటటాయళా,స్త్రిగారు. 


వీరు “శాకుంతేల్లో?? చె సవాకిచేత. 
“7 స నోట్లరానీన చేలువ్వేదో | బెమినీ పోను 
ఇదా 


aber by గానీ క మెమె గాని | రప్పరానదుగిందా 


చేలు మింగే చేపన రొయ్య కి | మెర మణుసు 
డనందా! 


ఏకలి సేసిన అకలి కోసం | యీ(సు డెప్పుగ౦ 
చా? + 
ఈ రీతిగా నడిపింేరు. ఇది నిజంగా వినే సరికి 
ఎంతో జూలిగా వుంటుంది, 
ముట్నూరి మంగిపూడి వార్ష “ఫుషృవేణి”) నా 
టకొంలో భీముడు అనే దొంగ గ్రామ్యంగా Xe 
దొంగలా మాట్లాడేడు. భాషకి కీగ్గ భావాలు. 
కొచ్చెర్లకోటభారి “ఆపవాద రర లగీ 1జి” లోన సేవ 
కులు మ pa కూడా (గామ్యంగా నే మాట్లా డేగ. 
కాళ్ళకూరి చనారాయణరెవుగారి వింశాజత!? 
లో నీచ సొటీలు ర్రాన్యుం గానే మాట్లా డేయి. 
ఇది కూడా (పనిద్ధిలో వున్న నాటక మీ ఆని ఆం 
దరికీ తెలుసు. 
ఇంకా ఇల్లాటిది బలిజేపల్లి వారి 
విలాసం”? *కేళవదాసుగారి 
“కనకతార లోనూ వుంది. 
7 విశే పాత్రోచిశభాష వ్రుండా అంకే ఏకేశా 
కథల్లో సాయీబు సత్ర వస్తే తురక ౦లోనూ 


“బుదిమతీ 
లోనూ కనిపిసుంది. 
ఆశీ 


(ప్రటు బ్రో 6 (ధ్ర 


డినంబగు 


ఇంగ్లీముస్మాత వస్తే అపా(గ్రలని అభాషలలో నే 
మౌట్టాడించా అనిన్నీ ఇవన్ని అరల సుప 
పారిడిక్యం లోకుల కందణికి నటులకీ కూడా 
ఉండా లన్న నూటా? అని ఎవ శేనా అనొచ్చు: 
అయితే యిస్పు డున్న (ాంధికభాపా, పద్యాలు, 


ల 
ల 
స్తో x 


సంపూర్తి రగా తూచా తేప్పకగుండా మనవా 2౧న 
ఖికీ ఆర్థం ఆవ్రతోం దని సెవా రనలశా? ఇప్పు 
జం పాటలలో pn కళలు, సంగ 
తులు చూనీ సంతోషించీవా ల్ళే గాని wi సర 
సంగా (గహించీ సామాజక లేరీ? ఆల్లా ఆగం 
(గహించీవానే సామాజికు అెతే ఈ భమీడి పాటే 
కె మేళ్వరావు”” గా రన్నబ్లు టా వారిశ్చ-్యయ 
డేడుస్తోంశే శ్రీరాశగా లెంగుకు vs "లెం 
“కు? అరునొకో- రాగం ఎత్తక, అ( స్సుతో 
వున్న శకుంతల మోకౌళ్లు మణిది కూచుని సడెన్‌ 
శా నాటకం నడుమ లఅవూలసాట లెందుకు? 
ఆ,పసక్తా లైన షా; ఫోనురిశె నందుకు ఇంకె 
యిల్లాగో పెద్ద పె ౦గ్సు చూపించి నాయకి 
జ సఖ దిగి భూ “దళవకా 
పయ్యెదలో నడంగియు” ఆనే పద్యం" అఖరు 
నీ వారిశ్చందుడు చం౦(ద్రమ తీ తాము 
భార్యాభర్త మని తెలుసుగుని దఫాలుని స్టేజి 
మిద పడెిటప్పదూ గొంకుకు చించుగుని ఆ 
66న న్సు మోర్లు”? ఎంగుకు బాబూ ? ఇదంతా ఆగం 
శసుసశే లకే భాగోతమే ఐతే నటులు కన 
ఈ పాతె' భమున శేగి బతుకవచ్చు నటన్న”) 
ఆశే పద్యం చదివేటప్పుడు రెండు చేతులు పెకి 
చాపి ఆశెళాన్ని చూపించి “యాక్‌ షన్‌”) చేయ 
డం గూడా అర్జజ్ఞానంతో కూడిందే అనొచ్చు. 
కనక తెనుగులో ప పా తేనా చిట 
దలుచుగుంజే వాళ్ళ భాషలో వున్న పేడాళకే నున 
తెనుగు పదాలతో కలుపుతూ తెకుగు (పత్యయాల. 
కేరుస్తూ మాట్టాడి స్తే అందం, ఇవా నిచపా[త లేవె 
నా సేట్టా లంపేఏజాతకౌ యాస, మాటలో 
Pe _గ్రామ్యంశా నడిపి స్టే సౌంపు. ఆశే అడే 


| 
| 
| ౧౯రిక 
| 


టప్పుడు అద్భుతానందా న్నిసుంది చూడండి కి 
రాబొగారి “బొబ్బిలియుద్ధం?! ఆంనుల్రో చౌడు 
జంగు గారి (పనంగం కళభుర్లు, జేదంచాఏ “(పతా 
పర్నద్రీయములో” సుల్తాన్‌ పోకు మాటలు చూసే 
సందగ్భం గోచర మవుతుంది. ఎంత నంశే, 
“భావా రమే ఉత్తమానాం తు నతా న్న (2 
యోజయేత్‌ 
యే భాచా శైవ మధ్యానాం నతౌ న్నీ చేషు 
యోజరమేత్‌ *) 
అన్నాడు కనక. ఇలాగే ఉ తమభావా లుతి 
Mm జాతీ జాతీ 
ములకి నీచభావాలు సిచపాాత్రలకి పెడుతూ ఏచ 
భావాలకి సాయం భాష కూడా ఊ క్రమం కాని 
దాన్ని “పెడితే అప్పుడు మతీ బాగుండొచ్చు 
శొదూ' ఎంకి పాటలు ఈన్రద్దేశంతో నే బయ ్లే 
రేయి, మరిన్ని 
“మో చేశభాపారహీతం శావ్యం పయోజయే 
తస్యా ప్యభిలేఖ్యః స్యాత్‌ భూత సత్‌ కై హ్‌ 
దోషటజె ౪) 
జ్‌ 
అన్నట్లు జీళభాష అనగా సార్వజనీనంగా ఇ 
డబడుచున్న వ్యావహారిక భాష, అది లేని కెవ్యము 
దున్న మని గదా పెదాని భావము, కనక సా(గ్రో 
లు ఓ... 
చితభాష నాట శెలకి అందం తెస్తుంది. 
అల్లా అయితే రాసే నాటక ర్‌ టు మ్హేద్భులది 
గాని ఇంగ్లీషు స్యాతఅతో ఇంగ్లీషు 
అవుతుంది. అప్పుడు మొదటి సించీ తురక భాష 
తోటీ ఇంగీషుతోటీ రాయా అన్న మాటే, 
Mm 
లేకపోతే ఉచితభావ కౌక పోతుంది. అలా 


నాటక ౦ గాని 


రాసే అది (ప్రదర్శించడంలో అంవ 
ల! 

మెలా వుంటుంది? అప్పుడు అనువాదా 
౧m 

లకి ఫలితం ఉండదే? అన కూడదు ఆశాధలో నే 


పధానప్యాతల విషయానికి ene! రానీ 
కక్కు_వ సా(తలకి మాతృకభాషలో వుండే యాస 
కలిగేలా రాయడమే మంచిది, ఇల్లా రానీన నాట 


ర౭ం 


శాల్లో “ఖిల్జీ రాజ్యపతనం, దుర్గా దాను?) "చెంద లైన 
వున్నాయి, ఇందులో "ముద టిది మేచ్చగాధ, శం 
డోది హిందీ గాధ, ఈశరెంటిలోనూ నేను నెప్పి 
నక్షే పాత్రలు నిర్వహిం బబడ్డాయి, ఆం(ధులకి 
కూడా అరం అమీ లాగ నిచసాత్ర భాష వుంది, 
ఇలా శోసీనందువల్ల నాటకం స్వభ్లావనీద్ధంగా 
వండి సామాజికులకు రసోత్స ల్ల కలగ చెయ్యడంలో 
అభ్యంతరంలేదు, (బాబ్బిలియుదంిలో బున్ఫీదొర 
యింగ్లీషు మాటలు విసురుతూ చక్కగా మౌట్టా 
జేడు, కనక నాటకక ర అందరూ భాషలో సొ 
త్రపోషణం చూచుకుంటూ (ప్రదర్శనానుకూలం గా 
ఏశాధలు రానీనా ఆందము తీప్పి ఉండ వని నా 
మనవి--ా- 

ఇంకో మాట, మన లక్షణక రల్లో సరసులు 
గా (ామ్యాన్ని పాతోచితంగా వాడవ చ్చని 

చెప్పేరు, 

“అధమ! పకృతిషు (గామ్యోో కి రుణ 

ఉగామ్యం తత్త ద్విధా సాధు) 

“_గామ్యంబు త శ్రిళ్హాతివర్మ ౦బులం (బయోగా 
ర ర్హ్యంబగు?) పెవాటిని EE శిష్ట పయో గాలు చేనిచే 
వా రల్లా చెస్పరు నతో. అనూ (శౌలకింద ఉద 
వారించిన (పయోశగాలు కూడా పెద్దవాళ్ల వే. చూ 
డండి, 

“నూనీనా మేలు బొగాము, సేసినాము) 

ఇది యయాతి చర్షితలోది. (ామ్యజనం రాజు 
గారి దర్శనం చెద్దాం మనే సందర్భంలో అనుకుని 
మాట లివి, ఇల్లాగే మనుచర్మితలోనూ వెంకటా 
చలమాహాత్మ్యంలోనూ సారంగ ధర చరితీలోనూ 
కూడా ఈపాొత్రోచిత భాషే వాడబడింది. వారు 
రాసే రనే కెకండా ఏప్మాకని నాటశౌల్లో ఎల్లా 
మాట్లాడి స్తే చొగుంటబుందో ఎవరికి వానే ఆలోచిం 
చొచ్చు. దానితో పాటు శాలపక కెవి జనుల 
రుచిని ఆనుసరించి అందులో ఆనుచితాన్ని బహి 
స్మరించి నాటకౌలు రాస్తే అవి లోకంలో (ప 
5 కెక్కి (పవర్శింపబడి నాటక తానికి పార 
క శం సంపాదిస్తాయి. ఇంతే నా వుద్దేళం--- 


కొత్త పాతకవిత్వాలు 


దువ్వూరి సూర స్ట్‌ రాయణపవమూ _ర్టిగారు 


“సణదోసౌబుథా గవ హన్‌ ఇందుత్య్వేళా వి వేళ్వరః 
శిరసా శ్రా ఏతే వ్రూర్యం పరం కంశే నియచ్చ్భతి?” 

అన్నట్లు ఓగంధాన్ని గాని ఓవాబ్బయనవిష 

యాన్ని గాని ఒఓసాంఘీక విషయాన్ని గాని నిషా 

&ీకోంగా విమర్శించవలసీవస్తే అందులో గృణదో 

పాల్ని శెండింటిని తీనుకొంటూ గుకోలనే చాటు 

తూ, దోహాలని మనస్సులో సపెటుసని వూరుకోవ 

లు 

డమే పండితలక్షణం, అయితే నిప్పాక్నీశానికి ఆ 

రం ఏమి టని అంటే కుండ బద్దలుకొట్రినట్లు మొ 

వాంమోదే చెప్ప మని జాము" మొహమాటాలు 

'మామలతూ వదలుకొని దో ఫికదృక్కుతో రం 
a 

(థాలనే మేరి ఆవిష్మ_రించ మని కెదు. కొంత 

శకాలాని కెచా ఎవరి తప్పు వార్నే డినుకో మం 

శ స్ట ఏ 

టుంది, కనక నొప్పించక తౌ నొవ్వక తప్పించుకో 

తిరుగువాడు ధన్యు””డ నే రకంలోకి వ సే లోకానికి 

విరుదంగా వుండ దని నా వుదేళం. ఒకరి ఆయా 
థి ద 

చ పటి లోక 

ల్ని ఒకరి నియమాల్ని ఒకరి రుచుల్నీ స ౧ 

అంతా అలాగే నడవా అంటే ఆది ఆస్వాభావికం 

యm 

గా వుంటుంది. “లోకో భిన్న రుచి)” కౌదు మటీ ! 

(పబుర్ధాంధలో పడ పశ ఈ తెలుగువారిదేళ ఛా షా 

ఫీమానం?? అ నేవ్యాసం రెండుమూడు. సార్లు చది 


వేను. అది (వ్రాసినవారు బులుసు ఇెంకటరమణ 
య్య గారు, వీరు నాకు చిరపరిచితులు. స్నేవాకో 
(లోవారూ అవడం చేతనున్ను, వారి ఊవాల్లో 
నోకు అభి పాయఖేదా లుండడంబట్టిన్ని చానిమౌద. 
నూమి[తులతో కొన్ని వష చెప్పదలచు 
కొన్నాను, లోకానికి మాత్రం కౌదు సుమండీ ! 
ఎరీదెత నంకే ఎవడి శే స్వేచ్చకి ఎవరు శాసకులు, 
మా టవరసకి మనం అనుకోవలసీన మాటలు గాని 
యేవన్నీ ని--- 


ల ఉసుల. 


పథు పుసకొ అన్ని బాగా చదవాలి, నాటిలో 
అలాటి ॥ రిగి 
“వాల పొందిక మనస్సుకి అంద చెసుకోవాలి, 
అక్వుడు పూర్వానుభూతాల రుచి ఈకొ త్తరుచికన్న 
| 
ఇంటా తెయ్య నా అనేది ఆలోచించుకోవాలి. 
అస్పుడు ఈవిషయాల్లో "పాతవి బాగున్నాయి, ఈ 
విషయాలు క్రొ శ్రలో బాగున్నాయి అని నిరూపిం 
చాలి, అంతే కానే ఎవడో ఫుల్లాయి రాసే డని 
ఓ్‌ధ మరో యెల్లాయి రానే డని మరో ఘట్టం 
చచ్చువి ఏరి షక పట్ట వాబ్బయానికి కనలకీ 
బలాదూ శెట్టడం అదో మో సరు ఉాంపత్యం లా 
వుంటుంది, 


ఓదాన్ని ఫూ రిగా నిరసిసున్నా మంకే ఆచా ఓఒ_ 
నీ అతి 


౨౮౮ 


జ మూల; 
ముఖ్యంగా ఈపాత్మకొ గ్రక నిత్వాల్లో AN 
భేదాన్ని ! 


చేళకాల సాతౌల్ని , మననంటి వాళ్లో రుచి 
ఆనుసరించి బయ్ఞేయతోంది, ఆందుచేతే ఆంద" 
కొన్ని నిషయాలు WN లయినొ pep 
వపళ్యా నంలో న్‌ నటన ర. 
చేరా వరకున్న కొన్ని సంగతులు నిజాలే, పరిళ, 
యం మనకి తక్కు, వవడంచేత మన, కవి అసంభనా* 
అవచ్చు, | 
ఆసలు వీరి మొదటి విసురు, 
గా సంస్కృతాన్ని (గ్రహించి డాల్లోలాన రస్మష, 
ఛానగంధాలు తెనుగులో లేకపోవడం లోశే?)! 
అనే డానిమోద పడింది. కొన్ని విషయాల్లో ఈ 
మాట నిజమే గాని అంతకన్న రస్మవధాన మైన 
(గంధాలు తెనుంగులో ఉఊన్నా యని. అనాలి, పాం, 
జిరయ రే కనపరుచుకోవాలి, కవిశ్వం ఆంయే, 
అదే అనే దృష్టితో సంస్కృతం వాళ్ళూ వాళ్లని. 
ఆనుసరిన్తూ తెనుగువాళ్ళూ కూడా పడడం చేత రష 
దృష్టి తగ్గి కథా ఫ్రథానంలోను శభ్రాడంబరాల్లోను 
విచితయమకబంధాల్లోనూ పడి శౌన్యానికి CN 
విచ్చే, | 
ఇవా తెనుగువాళ్లు అశితుల వంశాలు ఆతిళయో, 
క్తలతో నింపకపోతే యెలాగ? వీరు రాయడం 
గూడా కొంత స్వలాభాపేకతోచే, ఏపోతన 
మహాళయుడో తక్క మిగిలిన మవోత్ము అంతా! 
పెళ్ళాంపిల్లల్ని పోషించుకోడానిశే కవిత్వాన్ని 
చిల్లర కింద మార్చుకుని చాడుకొనేవారు. నాట 
నించి నేటికి ఏ వుద్యోగంకోసమో (పయత్నిసున్నా 
మంటే (ప్రనీడెంటు గారి మిద “నీకళ్ళు చిన్న వి! 
నీముక్కు_ పెద్దది ఊద్యోగ మిప్పించ వోయి చేవ!”? 
అనీ “నాకు డబ్బీయవోయ్‌ నలినన్నేత! అని 
గాని పొగడడం చాలానుందికి అలవాటు. అలాటిన్షి 
ప్రహకాల్లో వుంటేచేశాని కృతి రలకి స్టా 
కలగదు చూడండి. ఇవా (ప్రతాపరుద్రీయం లాటి 
గ్రంధాల్లో లాగ (ప్రతీ పద్యంలోనూ చాడా 
వర్గించకపోవడం తెనుగ్యుపబంధాల్డాో ఓసుగుణమే, 


+ఉఊదారాదర్శం 


చ్చ 


పబుబా౦ంథ 


ఇహ గఆతిళయాలు అంకి తొలు ష్య నలా 
శాళిదాసాొదికొవ్రలలో లే వని) ఆన్నారు, అభ్య 
దారితీనింజే కౌళిదాసు గారు ఈవిషయంలో, “సలు 
షష్ట్యంతా లంటూ వుంటే డాల్లో నే అతిక్షయాబు 
ఆక కాళు గర్భితంగా వుంటాయి, రఘువంశం 
“మొదటి సర్గలో 
ఈ సోవా నోజన్మశుద్దానా మాసలోదయకర్శణాం 
అఆసమ్ముదశ్షీతీశానా మానాకరధవ ర్త నాం) 
యధావిధిహుతాన్నీ నాం యధాశామార్చితార్థి శాం 
శశ వేళ్య సవి ద్యానాం యకావనే విషయెషిణాం 
వారశే మునివృ తీనాం యోగ నాంచతే తనుత్యజాంి? 
థి పా 
ఇలాగే ఇంశెను, మచ్చు ఇది-ఇల్లాటి వే మన 
తెలుగువారికి తెన్ను చూపించేయి తప్పకుండాను, 
ఎ కచ ట్ల ! న 
ఆన్ని నిజాలు కౌ పో బట్టి మామ్మితుల వ్యాసంలో 
ఐదో పేరాలో చెప్పినటు కోతలు పరమకోళ్ళలూ 
కూడా పైషష్ట్యంతాలలో వున్నాయంటాను, ఇనా 
నా. 
స ప్రమ్యంతాలు మాత్రం ఎక్కడా లేన, ష్టం 
తా లెనా కెళదాసు గాము ఐవంకే మన తెనుగు 
వారు మరో నాలుగు రాసి స్వతంత్రించేరు, ఎ తి 
అతి 
పానెయ్యచం ఎవ్యరికీ తప్పులేదు ఈ విషయాలు 
మాత్రం ఆధునిక కృతులలో ఎక్కలేదు, 
“(పత్యేకళ్వం కోసం శేవులాడుకున్న ఇప్పటి 
రకంవారీఅ చె భావం (పథానంగా?” అని (వానిన 
దాలొ చాలుగుపాదాలూ ఒకే అనర సంస్కృత 
థి 
సమౌసం గా వున్న ఆధునిక కృతులలో పద్యాలని శ్రీని 
మామితులు చూపిసే పేరున్న వాటలోంచి చాట 
నూ! m ౧m 
లో భావం ఉన్నదీ లేనిదీ కొంత తంటాలుపడి 
కలుసుకొని ఐనా చెప్ప సాహనిసాము, అప్పటికీ 
న! 
“నలనాలీక మృణాల నాలలతికౌనవ్య (పణాళీమిల 
లల నాలొపక ధానసుధానురసలీలాలోల చేతస్మ_) 
లాంటిసమాసా లుంటే మేను మాతం తప్పకుండా 
నిరర్ధక పదాలు చాలా వున్నా యని వప్పుకోమూ?' 
ఆ౦తేశానివూ రగా భావం లేదనిమ్యాతం అనడానికి 
అత్‌ 
సొవాసం చాలదు. ఎంచేత నంకే ౪నహి సర్వ 


౧౯౩రీ 


తి) కనుక, ఆల్లాటి దీర సవ 
స్సర్వం జనో జ్జ క ఖు మాసా 
Taka De wok pe 
మయ మైన భావానికే క అధునిక లిచ్చే 
రం'టే ఆ అయోమయం మనబుదిలోష శొదు గచా? 
అని కొంత ఊహా 6౦ డాలి, తేప్పగు, ఆతరవాత 
అడిగి తెలుసుకోవడం ముఖ్యం--- 


ఇంక ఆతిళయోక్తల విషయం మాట్లాడితే 
మామిిత్రుల దృష్తి ఆధునిక శాచ్యాలలో 
విసుగు కలిగించీలా వుండని ఫలితంగా చెసే స్పేరు, 
కావ్యానికి సొగసు తెబ్బడే యీ అలంకౌరంట, 
ఇది పొతలో నే వుందండం చాలా పొరపాటుట, 
ఆసలు ఆతిళయోక్‌ని రెండు రకెలుగా విధాగిద్దాం, 
వ్య కి కిగతం ఒకట, (పకృతిగతం అం ఈ 
కెంట్లోనూ పాతలోే సాడైనచో టున్నాయి, ఆం 
దమెన భుట్లా లున్నాయి, 

డబ్బే ప్రథానంగా కవిత్వదుకాణాలు పెట్టడం 
చేత ఏగస్టాలంక వేసుగు నే రాడా గారో ష్‌ తీసుకొని 
లేనిపోని తఉత్ఫేకలు అతిళయోక్పలుక ల్పించి ఆబండి 
తోలే రాజుగారికి soir - ఎల్లాగో ధీరోదా త్ర 
అడ్డు శేటం 


లక్షణం పూసి అలంకె రఫుస్త స'కొలకి 


డా శౌక్య పళ సి చెడకుండా. రాయ౫ం (పొచీ 
శ ఆశి 

నులలో కొందరి ఆచారం. 

డు అఆడొచ్చిన పదిమంది పంచమసోడదరని 

(యె యm 

న్నిన వలంధెరగా నెనా వారు మవాఘోరసం 

= 
(గ్రామాలు ఎనీన చృకవ రిశిఖామణులు, వారి కొం 
జతి త 

పలు పర్ణశాల లెనా అవి చెసే పవి *లిఖంతి విధు 

శే ర 


వనుకి సీ కటుగు నేటప్పు 
లు 


ఆ శద 
(Se 


మండలి” మే, తిండితీప్ప లేక చావడానికి సీం 

౧ ణు 
గా వున్న "రెంచేనుగులు మూడు క౦చరగుక్టైలు 
వుంకే చాలు ఇవా వాటి మద ధారలతో క్‌ క్‌గా 
కౌలవ విడిచి పెట్టినప ఎడు భూమి అంతా కడినీనట్లు 
తడిని అ౦బలై హర్ష ఆబాడి మార న సల పకక 
పోయోలా చెయ్యడమే, 


కొతి పాత క్ర! 


వి క్యా లు 29» 


శీతం నాగం లేని పదిపుంది "కార్లు పని పొటలం 


న్‌ “య డానికి కొంపలో వుంటె వాళ్లే ౫ మహో సై న 
అయిపోయి వాళ్ల్‌ నవకలక్‌ శేగిన లూడీది సూర్య 
శ '(ద్రమండలాన్నీ కఫ్పడ వేం. ఏముస్టి నాడి శేనా 
గుప్పెడు బియ్యం పడి గ్రే యా బకశబ్దం లేకుండా 
ఇవా ఆయన భూమి నుదరించీ రాజే, చాకు పరుం 
కే దూడిపరు 
లీసిదె అన్న మైనా సువర్గదావక మే. లేకపోతే 


ఢచ్ళెల్లా వస్తుంది చాబూ? 


పెనా అదె బంగారండే. చారు 
ర్‌ూ 


| ఇంక (ప్రక్భతిగకాతికయోస్తలని చూస్తే వైవా, 
టీని మించిపోవలసీంజే, మేడః విషయం చ ప్పేను 
గాము? ఇల్లా గే తోటలు వర్షించా అంటే [1 పపంచ 
కంలో మహారణ్యాల్లోను కంక అద్ద గాని 
టకకని ఉసరళతమాలతొాలహారి చందన చంపక నారి 
శేభకేసరకద లీల వంగ పనస కము కౌసున కేతకీల తగు 

రుఘన సారి? తుము వెలగ బూ మప జిల్లేళు 
మొన లన అక మెన తుక్కూ__ 

ro iE 


అతోటలోః నొటవ 
లసి జే, ఇవి ఆనాటివారికి నుచించినటు మన ఇప్ప 
టీ వారికి రుచింపవు. వీళ్ల కంక చేసూ (పేమతో 

సెంచుకొన్న సంపెంగ Sas: ఉల మిడి పెం 
చుకొన్నట్టి మ లైతీగలు విళ్లగ న్నేరు. వకుళ శేత్రక్తి 
శెరాణి గులాబి చేమంతి మొద లెన అంవ మైన 
మొక [లే పాతుగుని సంతోషి స్తా. ఇల్లా అన్నా 
నని చెప్పి ఇల్లాటివి (సాచీనాల్లో లేవనడం కాదు, 
కాళిదాసు ఫుభ్యులతోటలు ర్త మ్మ గా వ్ర౦టాయి, 
విజయనిలాసా న్నైనా తె రాళ కెంకవిజయా 
న్నేనా తీసుకుని ఇవా,పబంధాలన్ని ఇచే రకం 
ఆని తిట్టనం చాలా తప్పుమాట, మొగం సకటు 
os మాట వ్యక్కగతేంగా కూగా భావక వుల 
అతళయోకులు మానవత్వాన్ని ఆత్మిక మించవు. 
అల్లా రాయక పోయినందువల్ల వీరికి బ్బందులు లేవు, 


. వీరిపుస్త కౌలు స్నే హధనమును గాని (_పేమధ నాన్ని 


గాని ఫలంగా అపేవీ సౌయి కనక ఒహర్ని శప 
న! 
లొౌచా నస్య మహిమా?” ఆనడం గాని, కోపంవచ్చిన 


౨౮౬ 


మహాత్ములను పడబూతులు తిడుతూ ళతకాెలు, 
దస్క్మా_లు శాయనం గాని వీరికి అనవసరం. ఒక 
వేళ సంసాస్తి౦చినా యొదిరివ్యక్ని తేన జీవితంలో | 
మిరినీన శెండు నూడు నిజ మైన సంగతుల్నే, 
సహజం గా చెప్పువలె గాని అభూతకల్పన లుండవ్ర ' 
ఆయన గుణాల్ని వర్షించ లేక శీషుడు పరిగెత్తే డు! 
బృవాస్పతి తలాంచుగోవడం గాని షణ్ముఖు డన, 
న్ముఖు డవడం గాని చతుర్ముఖుడు దుర్ముఖు న్‌ 
డం గాని వుండదు, చందుడు గుంపిన అప్పలరాజు 


గారి కీర్తి అతాకుసుమం శౌదు. నూర్యుడు తాతరా 
జుగారి లేజుఫుంజం కొదు. ఇంకె క్రీర్తులు బయలు 


జేర మసీబ్‌ వార్డు తాన కౌటికలాంటి 'నల్లవన్సు సువల్ని 
తెలుపు వేయలేదు. ఇల్లాంటిది పెద్దల peer ౪! 
యితే యివన్ని తప్పు అని గాదు సాపు ఆకశౌలాని | 
కవ్విరుచించేయి. శెండు పుంజీల వందల సంవత్స 
రాల నించి “పాొడిండే పొౌటరా” అన్నట్లు ఆభా | 
వాలే (పతిదాల్లో చదువుతోంశే తెకటించను? . 


శెండు రోజులు వరసగా ఇంటోది పెసరపప్పు పచ్చ! 
డి చేసేనే రోజూ జెధవ పచ్చ డేగా? అని చావ 
తిడతామే? కొత వింత పాత రోతా అని మనవా 
ల్లు ఊరికే అ్నాటా! ఎన్నాళ్లు ఆచిరుగుగుడ్డలు 
కట్టుకోవడం! ఓగసడ్డలో "నేనా మానం కాపాడే 
టంతి జాగా 'వుంకేనా! బట్టబయలు, 

మరిన్ని రసవిషయం ఎత్తేరు, ఎత్తి ఆధునికికవి 
త్వాన్ని తిట్టీ వా రని మాటలే మామిత్రులు కూడా 
అన్నారు, ఆపేరా చివర * శృంగారం (పాచీను 
లలో ఎక్కువ వుం దంటారు. ఇప్పటివారు ఆరసం 
తప్ప మోదాన్ని కావ్యాలలో వర్గించరే! ఇది ము 
వో బాగుంది కామోసు”) ఆని అన్నారు, ఏం? ఎం 
దుకు బాగుండదు? ప్రాచీనశ్ళం గారం ఆధునికళ్ళం 
గారం ఓలాగే వుంటుందా? నిజంగా ఈవిషయం 
పుస్త శాౌలలోేంచి ఎతి తి వాస్తే (పాచీనులలో ఆడదీ 
మొగాడు అందుకే వ్వ ఫుటినట్లు న్ను ఆందులో ఆడ 
దాని వర్ణన వస్తే చాలు ఆమె తల్లిలాటి దేవతైనా 
సే కచికచబఘనవర్ణ లతో కాద శతం ఇర 


| చే, ఈ[కమం ఎవ్వడు తప్‌ ప్పినా ఇవా వాడీ Es 


ప్రబో రథ 


(టుకలదాశౌ నో లిగగమర గీఫవో వరిం క కః 

జ్‌ oC) 

నింజే! అవర్గనలోను ణాహుమూలరుచుల ఫో, సా కు 
ని A 

గ బ్బిచనుదిబ్బలతోను [కంగన వాగు గుబ్బలు 


(తాచుపొము లాంటి నూగారుతోను న) 
తోను రంభలతోను ఆవర్తాలతోను నిండిపవోవ[ఏ 
ఆధమాధమకృ తన్నమాయే. ఆక్క_డికి గాని అ 
ర్లళ్ళంగారరసంలో బై తౌండవించదు, వ్రూర్వం 
రానేవాళ్లు పురుషులే గనక తమ రవాన్యస్థానాలని 
వర్శించుకో లేదు, అరుదుగా వున్న అప్పటి కవయ్యితు 
లుకూడా కవిరాక్షసులకి జడిసో మరేమో పాపం 
వారికిమల్లే వీరు తెగించలేను. తెగించి 
(పారంభిస్తే ఆవళ్ళంగారం మొగళ్ళంగారం కలిసి 
(బవ్యానిష్ప కలగవఅనీందే మటీ, ఇల్లాటిది గ దా 
చెద్దల (ప్రబంధమార్గం- 

అధునికులది ? ఇరక్రకన న్న చాలా నాజూకని తప్ప 
క వప్పుకోవాలి. ఎంక సభ్యమో ఆంతే రాస్తారు, 
ఆతి ఐతే రసాభాస జుగుప్స తప్పు మరే ముంది? 
ఇంక శృంగార మే శీసుపందికి కౌరణం ఏమి టం 
అన్నిర 


రాయణం 


"టే? ఇది రసరాటు గాదు మరి? అదీగాక 
సొలకంటెి దీంతో మనుష్యుల కున్న సంబంధం 
ఎక్కువ, దానిలోవున్న వోయి మరో దానిలో లేమ 
కనక దీనిలో నైనా కళ్ళలం వీని పాశేసీ స్య 
మైన కృంశాగాని న్ని రాయడంలో తప్పేమిటి? 

“ కవిత్రన్నే నాయకుడిలాగ స్పస్తపకుచుగుం 
టాడు, నాయకుడికి లాగ కవిక్కూ_డా శళృ౦0 గార 
రసపిచ్చి యెక్క. వవుతుంది?) నిజమే, అల్లా కని 
ఎప్పుడు నాయకుల్లో లీనమయ్యీడో అప్పుడే తగ్గ 
తవీరం గాని శృంగారం గాని విహదం గొని 
ఫోర్సుగా కవిత త్వంలోకి కలంగుండా జారణం౦, 
మైలశాళ్లు పాతుకుంటూ రాసే ఛంవోబద్ధం 
మాట ణ్‌ కవిత్వం కొదు కపిత్వం గాని. దీనికీ 
తార్కాణం ఏమిటం శే? శృం గారరసపిచ్చికీ శా? 
డాసుగార్ని శోకరసపిచ్చికి భవభూతిగార్ని గౌగి 
తెనుగులో ఈశళణ్ణి మించిన కంకంటి పాపరాజు 


౧౯ కరో 


శార్ని గాని మైన్యంలో పోతన్న గారి “లానొక్కి_౦ 
త్రయము చేసు గాని ఓనూటు గలుచుగుంపే “ఆపి 
ఇానాకోది 


( త్యని దళతి 
ఇల్లాగే కోధంలో వేణీసంహారంలో ఫ్రీమన్న శారి 


న్మజస్యవ్భాదయం)) 


గమధ్నామి 
యత్వం లేని కవిత్వం తంపటదడాలికే లా కనిపి స్తుంది, 
ఇల్లాటి నాటినే బొమ్మకట్టు కవిత్వా అటట, 
ఏభ్రావం పద్యంలో రానే ఆభామ్మ కళ్లీకి కట్టాలి, 


ఆప్పుడు కవి తన్మయు 'దవడం ఒక విధమెన సాం 
స తెచ్చుకోవడం ,అవసగం, (పాచీనకావ్యాలలో 
ేశాలు గాను నిరళం గాను వున్న దాన్ని మజ్జిగ 
మిద వెన్నపూసలాగ నివిరి పోగేసి అక్క_డక్క_డ 
ఇల్లాటి భుట్టాలు తగులు తే వచ్చే సంతోషాన్ని సే 
(ప్రారంభించీంది మొదలు అను భవింపచేద్దా మని ఏ 
విషయం చెప్పేటప్పుడు తద్గతభావాలతో ఐక్య 
మెపోయి రాయబడే కవిక్వ౦ నేటిది, ఈతన్మయ 
త్యం (పాచీనాల్లో అసలే లే దనడం ఆధునికెల 
ని అవ్నేపించి నశే, ఇల్లాటి మాట ఆదీ యిదీ చద 
వని అర్థనాలీశ్వరులది- 

“ఇలాటి కవిత్వా లన్ని వాజ్మయానికి ప్రకోభి 
కద్ధ మూల మంటూ కొందరి యువకుల ఆశయం? 
ఆనం, శౌకిపిల్ల “కాకికి ముద్దు, ఫుట్టిన పిల్ల అంతా 
డి కలక్టర్లు, డియంవోలు అవుతా రే తండి "పెం 
చుతాచా?! ! ప్రవర్లగింజో గొంతుకలలో వేసీ మర్గ 
యా శేయకూడదు? తుప్పూ ధూళీ పట్టి బూజకట్టి 
పోయిన పదరత్నాలనీ భావమణులని వృత్శముత్యా 
లనీ తీసి మెరుగెస్తుడు, సాతలో యివి నూటికీ 
కోటికీ గాని దొరకవు, కస్టపన్థాడు ఏర్చి హశ్చేడు 
వాబ్మయోపకౌరం యూ. జః. అంతే గాని 
వాబ్బయాన్ని పాడు చెయ్య లేదు గదా! ఓపిసశేనా 
ఉపకారం చెయ్యరా? 

“ఇప్పుడు కొంతమంది నెలపిలలలు కూడా కవ 
యి(శ్రేలు కవీళ్వరుళ్లూ ఉతజసోలు ప, తికల శకెక్కు_ 
తున్నారు?) తమకా కడుపుబ్బు ఎందుకు మిత్రేమా! 
దినదినము మన సంఘంలో జ్రానజ్యోతి న 


మీ కారవళతంిి గా ట్ర నిసే 
ర ఇల్గాటిని భావిస్తే తన్మ 


కొత పాత కవి ఛం లు 


942 

(వ్రత 0 దని సంతోషీంచ వోయ్‌, క? సం గ్రాన్సే 

జాతీ 

'సేసే రాయా లని బొడుకోసి నువ్వే చ రైటు 
2 గ J 


'న్నావా! బాగుండవచ్చు బొగుండక పోవన్చు, ఇది 
గొంకూ బ్రాంకూ శౌదు గదూ? 
౧ున్నాయి, వేనీ ఎడిటర్సుని మేం ఎరుగుదుం, 
నూకు బంధువులే నారు. “అన ననగ రాగ మతిళ 
యిల్లుచు నుండు” నాయనా నిభారించకోయ్‌, 
లీట్టకోయ్‌! అని నాకో మతు డిచ్చిన సలహా, 

(న ధర్మ వృ ద్రేషవయః సమోత్న తే”? కనక ఏప్ర 
ట్టలో ఏపాముందో? 

“ఒక చిత్రం ఈమధ్య?” 

తల్లి ;--నాన్నా! మంచి వన్ని యిలా పాడిచే 

సే ప్రకృతి శ్మశానం ఐపోదూ!? 

చాలుడు: అమ్మా! చమించాలి, ఎరగక = 
ఇెను- 

సూ తల్లి రుసరుసలాడుతూ వొచ్చి కొడుకుమో 

ద మతో చేస్టాకోపం మాటలోకి దింపి ఊతం 
గా ళనాన్నా మం వన్నీ పాడుచేస్తే” అనే సరి 
శే సాడుచేనే వస్తువు ఆక్కడ పారేసి ఉలికిపడి 
దిగ్గున లేచి పిల్లవాడు సెమాట అనడం స్వభావిక 
మే, అప్పుడా పిల్లాడికి (పకృతి శ్ళశానం సంగతి 
తెలియనక్క-_్లేదు. ఎంచేత నంశే చెనేది తప్పు పని 
ఛా! ఆపని చెన్తూ ఏసందునించి అ మ్మొస్తుందో 
అని కని పెడుతూనే ఉంటాడు అకజ్ట, ఇల్లాగే 
పిల్లలు మనం మాట్లాడే దడ మాటల కన్ని౦టికి తక 
గ్రహిస్తా రు, చూడండి. కృష్ణుడు నాలుగ ళ్ల 
పిల్లాడే. “నాన్నా! మన ఇంట్లో బోషాణం దగ్గర 
పుస్తకం పెట్టుగునే వ్యాస సపీట మోద te లా 
వువుస్త కం భాగవతం ఉంది. ఇల్లా పటా”) శ 
పెమాటలలో పిల్లాడు (గహించేది పుస్త కం పెట్టుగు 
నే పీట పెద్ద న్‌ా ఫుస్తక౦ంను. అవ్వ కళ్లకీ కడ 

తౌయి మ ష్మటమ్మనే చెయ్యూఫులో గ్రహాం 
చి దాన్ని తెచ్చి అన్న కిస్తాడు, అంతే శాని అపీ 
ట వ్యాసపీటో వనిస్టపీటో ' ఆఫుస్తకం భాగోతిమో 
తోలుబొమ్మలాటో వాడి శేం శెలుస్తుంది! అల్లాటి 


వ ా పిక 


_లిళ౮ళా 


మాటల్ని గాని పనుల్ని గాని చూస్తే న స 
రానీనట్టు ఆళ్చర్యం పడాలి, అనంద పడాలి 
ఆంతేనే గాని విచారించడం అనవసరం, శకరణం్న 
ఆది గాదు కొనక 
ఇంకా మంచి చూపించా లంటే బాలా 
వుంది, కొత తృకవులలో గాని, వారి (గ్రంథాలలో శాని 
“సర సారో సరహచినుంచీకుల భాస్వ షన రాకౌళ, 
శిన్‌ . సీరకీరి న్‌ బహుశా,న్మ శ్ర ఎక్షణనషటనుంటిల 
డన్‌ అన శాని “ఇది శ్రషయమకచక్రవ చ్రీక్య నేక 
లిక దాంకిత చతుర్వి ధక వితాధురీణ)) అని 
వేసుగునే స్వకుచమర్ద నలు ఉండవు. ఏజేనా రాయ 
డానికి (పారంభిస్తే దాని కంచే ముందు (ప్రతీ ప 
బంధకర అ కలలలోనూ వాళ్‌ తాతలో న రా 
కనపడి రాయ మని చెప్పడం ఒక అలవాటు, ఇది 


గామి 


ముందే భారతకవులకో నిజంగానో శౌదో జరిగి 


ఉంటుంది, ఇహ ళతాంధన్యాయం గా అందరూ 
ఆంతే. ఇల్లాటి కలత నిద్దర్లు ఇప్పటి చారికి 
"లే నేలేవు, 

మొ _త్తంమిద మంచి చెడ్డ లు విమర్శిస్తే శిండింట 
లోనూ సన్నాలు, ఆభిమానం గల దాన్ని ఎల్తేని 
శెండోదాన్ని తిట్టడం విమర్శకలక్షణం ఖ్‌, 
(ప్రపంచం అంతా గా ప్పుడు కవిత్వం కాడా 
మారాలినీింబే, ఐతే కొ తడారి తయారు చేస్తున్న 
ప్పుడు చర వాలా వొసుండి, దాన్ని ఎల్లానో 
సహించడం మంచిది, తండి చెప్పినట్లు కొడుకులే 
వినని కౌలంలోే "నే చెప్పిన లే మో రందరూ వినా 
లంజే వినీవా రుంటారా? "వింటే చివరకి సరా 
జ్యం లా తయా కౌతుంది లోకం. కనక సాధ్య 
మెనంతలో 'మంచినే తీసుగోండి, చెడ్గ చదవకండి, 
రాస్తున్నా రని తిట్రకండి, కొసకి నః నిలుసుంది. 
పూర్వ గం థాలిని కట్టాను. ఇప్పటివాటినీ శ తిట్టొసు, 
కొర్ర కవిత్వంలో కా లేదనడం లాచీ . 
క్రొ స్రచ్భాయలు (పాచీనులలో అక్క_డక్క_డ శే 
నండ౦ లోపె, చూడండి--- 


(2 
ళో 


ప్రభద్భారి (ద్ర 


(౪ జిలకము లార్చి పొండుజల 
cai 'భికం గప్పి తమ్మిసం 
కుల తెలిచేనె లుగ్గులిడి 

క్రొందరగల్‌ కదలించు కల్వ తొ 
బలల కునూరు కూతురు ఘు 
జీంచి ఛజించు నదీలలామ క్రో 
మలకుముదాగతాళి కుల. .. 

' మందారవంటున , సాటపొడుచున్‌ *” 

శ తనకుం గౌగీలి యీ వోకప్పమినా నా 
థా నికరస్పర్భవం' మ 

బున గిల్లింత లె యంచు పద్మిని కరారి.. 
భోజంబున న్మందమం 

దనట ద్వాయు నలద్ద ₹ాంగుళులు xX 
న్పట్టంగ న వ్వెల్గురా 

యని రారా యని చితనాదణగిద్వి శే 


ఫాద్యంత దీర ధ్వనుల్‌ 79 
అని వాసేరు, (పాచీనులలోని గంపలకొలం౦డి 
పద్యాలలో ఈసపెలాటివి అన్ని విషయాలలోనూ 
"భేదాన్ని చూపిస్తూ న్నాయి--- 
“త ఏవ పదవి విన్యాసా స న ఏవార, విభూతయః 
తేదాపి నవ్వం వతి శోవ్యం (గభధనకౌశలాత్‌ ౨) 
అన్నట్లు కూర్చు నేర్చు దేతను, వాదయపరిపక్య 
ముల చేతను, దివ్యానుభూతుల తోనూ, య(ప్రతిధాావిశే 
షంతోనూ, నిర్మించిన కవిత్వశిల్చ్పం గుండెకు తాకు 
తుంది. ఆల్లాటి దాన్ని విన్నప్పుజే సహృదయుడు 
కంట నిెశిటడమో, వేడిర కం ఉప్పొంగి రొద 
లు అతి 
మూ రి ఆవవమో, కరుణమూ రీ అవడమో తటనీ 
అతి అతి థి 


సరం 
య తృంరభః కృతివిరచ నే 
సక్క_వీనా మ భేద్యో 
య చ్చెశాగ్యం తరుచిత పదా 
న్వేషణే చిత తేవృత్తేః 


అభ్యంత శే దపి కవయతా 
మంతత , స్త్రీ చై గ్య హాని 
స్యా చేవం కిం సంసకవితా 
రాజ్యదుర్భిక్ష యోగ 

ఆని ఓమవోత్ను డు చాలా విచారించేడు- 


ఇన 


of సరాగ్ధాంత ౦ 


య్రఎవవై శాఖభారతిలో (శ్రీ పాటిబండ 

మాధన శర్మగారు (ప్రకటించిన కొత్త 
రసపరిపష్కాారమును మాచినాను, (ప్రబుద్ధాంధ్ర 
లోని హనుమచ్చాస్తిగారి (వేమకత్వపరా 


మర్శకు ఇది అవమర్శ రూపమైన ఒక వింత. 


వాదము, 


దేవగుప్తాపు విశ్వేశ్వర రావుగారు (వేమ, 


నిర్వ చనమ్న్మాత సందర్భం తీసుగుని శాత్రీ. 
గారి విమర్శ లేశాలను సొందియే ఉద్ధరించు 
కున్నారు. 


కాని, శర్శగారుమా తం 


శాస్త్రులవారి వాద్మపకారము నట్లుంచి వారి 
నీర్దాంతె చిత్య భో కివల ఒక అపోహాకు, 
థ్‌ = య 


పాలుపడ్డారు. 

అసలు నగంసగం తీసుకుని విశ్వేశ్వర 
రావుగారు శాస్ర్రిగారి విమర్శాంశాల ఉద్ధ 
రిస్టే అసలే వారి “రివ్యూ” ప 


శర్మగారు శాత్రగారిమోద అవమర్శకు 
దిగేరు. ఇది పరిష్కర్గల మొట్టమఘొదటి 
పర 


శద ల నీ 
చూడండి. 9వి (పబుస్థాంధ్రలోనిశాత్త్రి 
గారిమాటలు: “ఈ వేమవలన నవరసములు 


పుట్టునట. ఈ అనుగమము అ ససీద్దము, 
లబ 


(మను _యుగానుంచి రిసములను నాధింప ' 


మలాది 
సనా. || 


దువ్వూరి సూర్యనా రాయణమా "క్రి 
(శ్రనవ్యసాహిత్యమండలి | 


చూచినారు. కాని బీభత్స, భయాన కాద్భు 
తములందు ముఖ్యముగా నీ అతనన. 
కుదరదు... ... ఇందులో (పాబంధికపు టను 
గమము సిద్ధింప చెయ్యా లని చాలా ఉబలాట 


పడ్డారు.” 
యై 


పరిష్కర్త రలు సా న గారు 


(వాసినవిగా భారతిలో శహాహతంచిని 
"మాటలు “ఇది కావ్య మెంత మూతము 
_ కాజాలదనియు, రసము లన్నియు (మ 


' మూలకిములను శాస్తులవారి సిద్ధాంతము 
కేవల సత్యదూర మనియు (వానినారు, 9 


9, ఇ 
దీనినిబట్టి శాయ్రిగారి వాద్మపకారమును 
పరిష్క_ర్హలు గురించ లేదని స్పష్టంగా తెలు 


. స్తున్న ది, అవివారిత రమణీయమెన ఇరిష 
SSN ట్‌ గ్రా 


శల పరిప్కాూ_రం ప రామర్శిం చడంద్యా రా 
శాయ్రేగారి “వాక్నములందలి శుదిని” నిహా 
స నీ ధ్‌ 

' వింప దలచి ఈవ్యాసం (నాస్తున్నాను. 
వాదవకీర్యాద ననుసరించి పరిష్క ర్తల 
వాదముయొక్క_ సూత్ముశరీరమును 

@ 
౧. నిక్షణరూప (Neutral) శాంతా 
వినిశ్చల తత్వపు పకా 


ఇక్క_డ 


పర పర్యాయిక, 
(పేమ. 
దీనికి (పవృ త్తినివృత్తు లున్నవి, 


కి౭౮ 


భాద్రపద మాసము] 


3. అ పవృ త్రినుంచి నాలుగుర సములు, 
నివు తినుంచి నాలుగుర స ములు పుట్ట యును. 


06 ఇట్లు పరిధి క్రీలించుట వల్ల శాంతము 
మూలరసవమువియు, దానినుండి టయలు దేద 
నవే శృంగా రాదు లగు (ప్రవృత్తి రసములు, 
గరుణాదులగు నివృ త్తిర సములు ననియు, 
సర్య్గరసములకు కారణము (పేమ యనియు 
తేలుచున్నది.” 
పరిష్క-_ర్హలు మొట్ట మొదట అభినవగు స్ట 
పాదాచార్యుని అభినవభారతి ఉదాహరించిన 
దని “స్వంస్వం నిమిత్త మాసాద్య శాంతా 
ద్భావః ప్రవ ర్లకే” అనేన్లోకాన్ని ఉదాహ 
కించి చానికి “నావాఖాగనం'గా సె, పేమ 

న $3 లా 
వ*దం ఎల్సెరు, 
ఐతే వసందర్భంలో అభినవభోరతి పై 
2 లు 
జ పో కాన్ని ఆాద్ధరించింది = దానికిచ్చిన పరి 
ప్క__ర్హల “ నావ్యాఖ్యానా "నికి (పమాణం 
యేమిటి ? 
శాంతంనుంచి సన్నిహితవ్యవహిత భావ 
రూపరససామ్మగి ఉప్పతిల్లుతుందని ఏసం 
స్కత సాహి త్యా చారు లూ చెప్పలేదు. 
అనుభవానికి దూరంకూడా.ఈ 


< ఫె ప్త జ A 
స్థాదినిమి తము వ్ల ప 


భావములు మాత్రమే శాంతాప స్ట్‌యిక 
నిష్ట్ణణతత్వంనించి పుట్టవచ్చు. ఆభావముఖు 
భావుకచి తంలో బాగాభావింపబడి తే అప్వుడు 
రససామ గి ఏర్పడుతుంది. వీనికి ప్రమాణంగా 
ఈకారికను చూడకండి. “సుఖదుఃఖాదిఖి 


రస రా 


క్యాతై క్యాన్‌ స్తద్భావభావనమ్‌” (రత్నా 
ణోద ద్ధృతము-) 

మల్లి నాథసూరిఅంతటి వాడుకూ 2” తన 
సంజీవిన్యవత ర ణికలో “నామూలం లిఖ్య తే 
కించిత్‌ ” అన్నాడు. ఇంక ఈరసపరిహ్క- 
ర్షలుమ్మాత్రం అభినవభారతి ఇచ్చిన న్లోకా 
నికి అమూలకమైన “నా వ్యాఖ్యానము 
(వ్రాశారు, 

కే ముఖ్యమైన (వేమవాదం __- 

ముందు (సేమఅంశే ఏమిటో చూడ 
వలసివుంది. 
“ అనుం3గః (పకృష్ట శ్చే దుచ్య నే _పేమళేబ్బతక 

(్రేమ(ప్రకర్షం నీతంచే త్సఏవ (పణయః స్మ ఖీ?” 

ఒకవ్యకిపె మరియొకవ్యక్రికి కలిగే 
ఇస్టం అనురాగం, ఇది ఉన్నతమైశే (పేమ 
అసి చెప్పబడుతుంది. దీని (ప్రకర్ష స్థి సితి (పణ 
యం. కాగా మనకు వస్తుమ్మాత్రంమోద కలిగే 
కోరిక కామం జితుందిగాని (పేమకాదు. 
దీనికి పర్యాయంగా వాంఛ, WN ముద 
శైనమాటలు వాడవచ్చు. అంతేగాని కామ 
మ్మాతమునకు (ేమలని వాడడం తప్పు, 
“నాకు గేదెపెరుగుమోద్యా కొత్తావకాయ 
మోాదా చాలా వేమండీ అని యెవలేనా 
అంశే నవ్వు తాంకదూ + కాబట్టి సామాన్య 
మైన కోరికకు కామమన్వీ వ్యక్తిగతమైన 
ఇస్టమునకు _-- అనురాగము (రత్రి పేమ 
అనీ వస్తుగతమైన ఇస్టమునకు = నవాంశ 
ఇచ్చ అనీ వ్యప దేశం. | 


కే౭౯ 


భారతి 


శాంగమనే నిష్ణణకత్వపు వికారంగా 
మొదట పుస్ట్రేది కామమనే సామాన్య భావు 


గాని (వేమలనే విశిష్ట భావం కాదు. 
ప్వుడూ సామాన్యం ముందు, వి9స్టం 
అదీ 


తరువాత పుట్టడం సంప్రదాయం, 
కాక __ వికృత సన్ని వేశాలను చూచేసర 
'డానూ (హో స్యము) గొప్పగొప్పపనులు చేద్దా 


మనే కొరికనూ (వీరము) అపూ* ర్వార్థముబను 


చూడడంవల్ల కలిగే యిష్టమునూ (అద్భు 
ము) (మే అనడరి యెంతవరకు ఉచితమో 
అజ్ఞ లూహిం చండి. కాగా శాంతవికారం 
కామంగనక రసములు కామమూలకములన 
వలెనేమోకాని (పేమమూలకముల్లు కానే 
రవు. పోనీ ఆకామమునే వాదమునకు (వేమ 
అనుకొని రసముబన్ని ంటికీ (వేమ మూలం 
₹ెౌతుం దేమా చూద్దాం. 

(వేమ పవృ త్తీవల్ల అంశ త త్పదిషష 
యాలమోద కోరికకలగడంవబ్బ శృంగారం, 
హాస్యం, వ్‌ఠం, ఆకు ఉస్పతిల్లిన వంశే 
అనవచ్చు. కాని 

(ప్రేమ నివృ త్రివ్ల-_-- అనగా ఆమా 
విషయాలమిద ఇస్టరూ3 మైన (వేమ "లేక 
పోవడంవల్ల ఏర్పడే కరుణ, బీభత్స, రాద, 
భయానకములకుకూడా డేమే ఎట్లామూల 
మౌతుంది? (వేమాభావంవల్ల కలిగే రసాలకు 
ఇంకేదో మూలమవాలి. అంతేకాని శద 
భావం తత్కారణమనడం అవివారమూల 
కము, అనాంపదాయమునుమా' త్రమే. 


(యున స్‌ం॥ 


(4 ఇట్లు పరిశీలించుటవల్ల శాంతము 
మూలరసము "అన్నారు పరిష్క_ రృలు, వారు 
ముందు చెప్పిన నిష్పుణ రూపనశాంతము రన 
హాతుండా? సవికారమూలేని నిష్తణమునకు 
రసత్వం ఎట్లా వస్తుంది ? తొమ్మిదవ రసం 
కూడా సాధించడానికి దుర్చఎమైన ఈమాట 
(వాయబడిందె. 


దేనినైనా తీసుకొని దాని (పవృ త్తినివృ 
తులవల రసాలు పుటించవచు*?. చూడండి. 
—0 ౧ ౬ ల 
కరుణతీసుగుందాం ___ ఇస్‌ వాంతవికారమే. 
దీని | పన్న తివణ కరుణాదిరసములబు, నిను ని 

C9 య oo 
వ్ల శృంగా రాదిర సములు పుట్టినవి, కరుణ 
రసస్థాయి నోకము _ అనగా కాంశీతా 

| మక్‌ 

(ప్రాస్తమోష చిషెటు భా ఇది భయ, మనః 
(ద్ర జ(లన్క జుగు ప్పాదుఖంను 
స్పష్ట మేగదా? 


భాసించుట 
ఇక ని నివృ గ్లికాంహీత పా ర 
అందున్న) రతి, హాస, ఉత్సాహ దిన 


—0 


విసారాదులు పుటిన వనడంలో వి,వతిప ని 
—9 Oy (>= 
cd 


కనుక రసములు కరుణమూలక్షము 
అంటాం, ఇందోకు (పమాణంకూడా ఉన్నది. 


గ్‌ అ 
న 2 కరుణఏవ నిమి గృభేదాత్‌ భిన్నః 
పృథక పస్టిక్‌గివ శయతే వికాగా౯ా”_. భవ 


కొన్ని శ తాబ్బల వెనుక చే సంస్కృత 
సాహికషవే తః 

౮, $ ౫ ఏం సాహిత్య 

మానవ మన నృత్వమును 


అపార మెన 
(an 


చర్చలు చేసి 


రెం 


భాద సనమాసె ము] 


(Psychology) తరచితరచి కాన్యము, 
రసము మొదలైన అగాధ విషయములను 
నిర్వచిం చేరు అప్పుడు సైకరుణవాదమువంటి 
ఎన్నో చర్చలు చేసి సామాన్యమైన ఒకనిర్ల 
యానికి నచ్చేరు. వాటిని చక్కగా చదువు 
కుని అవగతంచేసుకొని వాటిపై వికాసంగా 
(Development) వపరిప్కారములు చేసినా 
అభిజులు హర్షి స్తారు. కాని మన మేదో అను 
కుని ఇది సనాతనర సజ్జ కు సమ్మకమనడం 
వట్టి దుర్చలవాదము* 

సంస్కృత సాహిత్యం కోటీరంగా ధరించే 
ఆ చా ర్యాఖిన వగుప్తాదుల రసో ద్దేశ| కమోప 
పత్తిని (శ్రీపరిష్క రలు చి త్తగించవలసివుంది. 

“అత చతుర్వర్ష ను ఖ్యే సర్వ(పాజశిసులభస్య 


కామస్య సర్వహృదయంగ మత్వ్యాత్‌ (ప్రథమం శృంగా 
జ ri 4 చ 
రణ తత _పజ్ఞన్య గే్టన హాస్నః, తత _సద్విగోధిత్వా 


రస రాడాంతం 
య 


త్క_రుణ8, తత _స్టన్ని మి త్తభూ క" ఒర ప్రధానో రా. 
తతో ఒర్గకామయోః ఫర ్మయాల'త్వాత్‌ ధర్మ పథాన్‌' 
వీరః. తస్య భీశాభయ ప్రదానసారత్వ్యా _త్తోదనంతరం 
భయానకః. తత _స్టత్కారణభూతోో నీభత్సః. వీరా 
తీప్తభయానకాద్యనంతరం వీరరసఫలభూతోో అద్భు 
తః, (తివర్ష ఫలకర సానంతరం మోక్నఫలక శ్యాంతర సః, 
ఇత్యేవ ముద్దేశ క మోపప ల్లి?” 
వైకారణకలాపమువల్ల రసములు (వేమ 
మూలకములు అనే అనుగమం అపసిద్దమని 
సీ హనుమచా ప్రే; క్‌ 
(1 స త్రుగారు ప్రబుద్ధాంధలో 
(వానిన వాక్యములు శా స్త్రసిజ్ఞములు, పండి 
తేక వేద్యములు, సంప్రదాయ బద్ధములు అన 
నలసియున్న ది. 


పరిష్క_ రలు అనుద్భగ్నమనస్కు_వై 
ఈ వాదాౌచిత్యమును గమనిం చకోరు 
చున్నాను, 


పొటిబండ మాధవశర గారు కార్తికమాస 
భారతిలో రభనీద్దాంధేము అనే వ్యాసాన్ని 
పరిశీలించితి?, అస లీవాదం 


చ 
(పకటించేరు, వ్యాసము 
శర్మగారు తెనునుసంఘప, త్రికలో సూక్ష్మంగా (పచు 
రించినట్లును తరువాత అఖినవభారతినుండి ఉదరించు 
ంబనిట్రాన్నాం ధి 
కొన్న “స్వంస్వం నిమి త్తే మాసాద్య” అనే శోకం 
తోనూ గురుపాదుల పద్యంతోనూ తమ వాచాన్ని 
పెంపొందించినట్టున్ను తెలిపేరు. అసలే గహనమైన 
ఈవిషయం సపేవాటితో మరింత నిబిడమై పెరిగి గోడా 
వరంత అయి పాయిపాయిలై విడిపోయి బోలెడు 
లంకలు వేసి నీళు పెరిగి అయోమయం అయిపోయింది, 
దీనిమొద ఇంకా వాదోపవాదాలు పెంది పాఃక 
లోకాన్ని శ్లేశపెట్టడం ఎంతమా[తీ మా ఇష్టం లేక ఈ 
జ ష్‌ జ 
నా అభ్మిపాయాన్ని సూకురం గానే విశదీకరిస్తున్నాను, 


శర్మగారు దేవగుప్తాపువా రొకజా్తరం రాసీ 
నట్టున్ను ఆశెనుక శెండుమూాడునెలలకు (క్రీ గువ్వూూరి 
సూర్య నారయణ మూ _ర్షీగారి పేర ఈవ్యాసం (ప్రచు 
రీంపబడ్డది అనిన్ని రాసి 'దేవగుప్తాపఫువారి రాతహ 
నావ్యాపానికీ సంబంధంఉన్నట్టు అఖిపాయపడ్డారు. 
ఈ విషయంలో శ్రీ వి శ్వేశ్వర రావుగారి! నాకూ 
శేటివరకు ఏవిధమైన పరిచయమూ లేదనిన్నీ వారిని 
చ్చే నెన్నడూ చూన లేదనికూడా శర్మగారు మున్ముందు 
తెలిసికొందురు గాక, రసవిషయ జిజ్ఞాసువువైన చేను 
హనుమా స్రీ గారివాాసం శా|స్పృసిదం అవడం చేత 
న్యూ న ప స్‌ జా కనిపిం 
చుటచేశనూ నారసరాద్ధాం తాన్ని (ప్రచురించేను. దీని 
నిర్ణయానికి సహృదయూ లే (వమాణులు, 


శా ప్రుసాంప్రదాయం విడిచిపెట్టి రసపరిష్కా- 
రానికి దిగిన శరస గారి (పతిఖభావాద సూక్కురూపం ఇది. 


13 1 1 


2౭ 


దంవూరి సరార్యనా రాయణమరా 


(శ్రీ నవ్య సాహీత్యమండలి ] 


శాంతము యూలeర'సము, శాంతాపరపర్యాయక 
0 చ్‌; oa తి 
నిష్ణణకత్వంనుండి (పేమ పుట్టుచున్నది. దీనికి (పవృ త్తి 
4 గ) 
నివృ త్తివల్ల నాలుగుర సాలు పుట్టును, 


నివృత్తు లున్నవి. 


దీనిడె చేనుచూపిన ముఖ్య మైన అనుపపళ్తు లివి; 

౧. శాంతరూపనిర్థుణతత్వ జన్యం సామాన్య మెన 

2 ప 3 ౫ 
కామమా? విశిష్టము, లేక (పకృష్ణ మైన (గ్రైమేనా? 

౨. రతిహాసా తాహాద్భు తాలందు నుపకాశ 
మైన కామమ్ము లేదా (పేమ నష్టమై కరుణలీభత్స 
(శోధ భయానకములందు ఎట్లు భాసిస్తుంది? 

వీనికి వారీ సమాధానాలు 

౧. (గ్రేమసామాన్యము;కామాదులు విశిస్థ్ట్రములు, 


౨, వీనివిపషయమున నిమిల్హేవశ మైన పేమ స్వ 
కాశమును ఫొందుటకు కొంతబాధ అవసరమసచున్నది. 

తమ్మేమవాదాని కుపష్ట్రంభకం గా మనస్సు 
లేద్యాదానినిసస్టత త్వాన్ని చేను (పేమఅంటున్నాను, స్టా 
యీభావాలందు అనుస్యూతంగా వచ్చుచున్నమనో 
ధర్మము (ట్రేమేఅనిన్నీ నా తాత్పర్యము, (4 ఆత్మనః 
అహంకారవి శేషః సచేతసా రస్యమానః రసఇత్యుచ్య 
తై” భోజుడు చెప్పినాడు. ఆత్కధర మైన 
ఈ అహంకార మే మనోధర మని నా తౌత్సర్యము అనే 


అని 


మాటలుగూ డా (వాసినారు, 

(పతిభాదృక్కు. లగు శర ఖ్రారు శేవలస్వ(పతిభ 
తోచే తెనుససంఘప తికలోలాగ పూర్వర సపరిమ్మ 
రృలసంబంధం లేకుండా ఏసీదాంతం చేసినా ఏమిఫర్రి 
ప్క_రించుకున్నాా చే మందులో కలగ చేసుకోవలసిన 
అవసరం శేకజోయేడి. ఇక వారు తమ ప్రతిభకు 
పూ ర్వాచార్యుల అనుమతిని జోడించతలచి పూర్వుల 


భారతి 


శ్లో కాలకు వ్యాఖ్యానం చేసి పూర్వాచార్యానురోధత 0 
సంపొదించకలచి ఏదోరాయడంచేత మే మిందులో 
కలుగ చేసుకోవలిసి వచ్చింది, అభినవగుప్తుడు అభినవ 
భారతిలో ఇచ్చిన శోకం ఎంతశమపడినా రస్మపసూ 
త్వమునే నిర్ణయించగలుగుతుందిగాని రసాలు పేమ మూ 
లాలనే వాదానికి అ(పయోజక మే అవుతుంది. కాగా 
శేవలపతి భాదృష్టితో చే వీరివాదం సాగించవలసీ వుంది 
గాని భోజూదుల రసచర్చలను తడవుట అనవసర మున్ను, 
వృథాయాసమున్ను. 

మా_పేమనిర్వచన ము దుహ్మురము కాదు. ఆ 
శోకానికి తత్స ర్యార్థా న్నే చేను రానేను, శేవల పతి 
భాచృక్కు_తో శోకం సమన్వయించు సీద్ధాంతులకు 
ఇందు బహుళసందేహాలేమో తెలియదు, 
యందలి అనురాగాన్ని (రేను అనవచ్చు; సందేహం లే 
దు. అయితే వస్తువుపెనున్న కోరికనుకూడా కామ 
మనవచ్చు, కాని ఆపడం లోకంలో అనుమానము, 
కగవామ్కు పాపమ్ము రత్కి అనేమాటల్లాగ ఒకవి శేషా 
ర్థమందు రూఢాలెనట్లు భాసిన్తూండడం చేత కామమన 
డం కొంచెము వెగటుగా తోచవచ్చు. సామాన్య మైన 
కోరికకు తప్పక కామమ నేవ్యప దేశం, డానికి సుప 
సిద్ధవాక్యాలే (ప్రమాణం, 


పశ్వాదుల 


౪ ఇచా కామః : సర్వాన్‌ కామాన్‌ పరిత్యజ్య, 
నిపష్కామః,” 


7 
కనుక శబార్లం తెలిసిన విజులు మా పేమనిర్య 
దిధథి Ey 
దనాన్ని బహూకరిస్తారు లెండి, 
ఇంక కసనీర్రారతుల్తు పూర్వసాహీత్య వేత్తల 
సమ్మతి అనుకొని తమవాదానికి బోడించిసాందిన 
రససిద్దాంతమందు అవ్వలికథా [కమం 'బెట్టిదనిన : 
సిద్ధాంతులు (నను (పకృష్ణ భావంగా జెప్పు 
కామం సాధారణభావంగా అంగీకరించే 
రు, (ప్రాభమికావస్థ ఐన సాధారణభావానికి 
స 2a ~~ 
స్థితి _న్తేనేకదా (పకృష్టత సిద్ధిస్తుంది. మొక్క గాడన్న 
దానికి సెరకువవచ్చి చెట్టుగా విజృంభించుట (పక్ళన్ల 
భావము. ఇందు మొక్క గాఉండుట సాధారణ శా 


కొ న్నారు, 


సక 
(ప్రకర్ష 


[యువ న 
వం, మొక్క_వంటికామం తత్తన్నిమిత్తలవల్ల పె 
చెట్టువంటి (మ అవడం సువిదిత మేకదా ! ఇప్ప 

(స) 
(ప్రాథమికమైన కామన్ను౦చే తత్తద్వికారములు కోలు" 
తున్నవని ఊహింగుటలో శ్లేశం లేదు, కనక శాంతం 
నుండి ముందుపుశేది కామం; దానినిజ్బంభణం (ము 
అను మావాదం ఎల్లాఅపా _స్టమెనదో తెలియకోన్న ది, 
ఏతావత్యా కామ్మ ఇచ్యో రతి వాంభానురా గాదులు 
సర్వమూ (ేమయొక్క_ తాపాొంతరాలవడానికి ఎంత 
మాతం అవకాశం లేదు. కామేచ్చానదులు సాధార 
ణాలు (ప్రేమ (పకృష్ణమున్ను కనక___ 
భయానకాదినివృ _తిరసాల్లో కామ ప్రవృత్తి లేమి 
నిశ్చయం, దీన్నే నేను అభావమన్నాను. అభావమం 
చే నష్ట అచేయర్లం లేదనుకుని సీడాంతులు “ నివా త్రి 
టై థి ధ్‌ లె 
అభావంకాదు ” అన్నారు, అభావం 'నాలుగువిభా. 
లు, (పొగభావం, (పధ్వంసాభావం, 
నం అన్యో న్యా భావం అని. ఇక్కడ కామ ముండి 
నశించుట (పధ్వంసాభావం అవుకుంది, ఇప్ప డెవరు 
చిరము భావించవలిసీవుందో (ప్రాజ్ఞ లూహీిం చగలరు. 
ఐతే ఈఅ ఫొవరూపం గావు న్నాకామం నివృ త్తిరసజన 
కత్వంలో ఎల్లా పయో జక మవుతుందో ఎప్పటికీ చింత్య | 
మే; జుగుప్సాదులలో నశించినకామం తిరిగె * ఎంతభా 
ధి పడినా స్వపకాశమును ఎట్లాపొౌందుతుంది? జక 
వేళ రసానుభూతిలో స్వ పకాశం పొందుతుంవన్న 
ప్పటికీ మొదట నశించినది తిరిగీ రాదు, రసానందో 
పలభ్ధిలో క్లేశం పొందుట సంస్కృత సా హీ త్యాచార్యు 
అంగీక రింపరు, 


అత్యం తా భా 


ఒక్షచో ౪ ఆమనన్ఫు, లేదా దాని నిసర్షతత్వము 
ను నేను (సేమఆనచున్నా ను ” అని రాసీ మరోచోట 
(6 ఆత్మధక ్మ మైన ఈ అహంకార మే మనోధర్భమైన 
(యేమ యని నా తాత్పర్యము ” అని పరస్పరవిరోధము 
గా నుడివేశు. ఇది స్వమతానిక్కీ భోేజునినుతానికీ 
జోడిం చినందువల్ల కలిగిన అనర్థం, భోజుడు జ ఆత్మ 
నః అహంకారవిశేమవః చేతసా రస్టమా;౩ రస 
ఇత్యుచ్య తే ణి అనిచెప్పి నాడు, ఆత్మభర్మ మైన అహం 
కారాన్ని రసమునుగా చెప్పినభోజుని వాతము వీరి పతి 


ఛా 


భాను ళౌ నికి విరుస్థం. ఇది యెట్లావున్నదం"ీ 

4 య 

4 శాంలో ద్భావః (ప్రవర్తతే $2 అన్నచోట భావః 
అ =] 

అంయే ఛాంతవికారరూప మైన పేమ అనుకున్నట్టుందిె, 


మనస్సు జేరు. ఆత్మ వేరున్ను, 

కనుఖార్యుపల సాఫర మిం(ద్రైయం మనక,) 

కజ్ఞైనాధికరణ మాత్సా!” 

దీనినిబట్టి మనో ధర్మమైన (పేమక్కూ ఆత నిష్ట 
మైన అహంకారానికీ చాలా ఖేదం కనిపిస్తుంది, దీన్ని 
మాత్రము సిద్ధాంతులు చిరము భావించక తప్పదు. 

శాంతం మూలర సమని అభినవ ఫోరతీతర సొహీ 
త్య గ ంథాలు చెప్పలేదు, కాక అది చాల (ప్రాచీన 
మఠం, అది మేమంగీకరించినా సరం (పేమ 
"మూలక రసవా దానికీ ఏమి ఉపయోగం లేదు, 


ఇంకొకటి *నాదె రసోత్స త్తి క్రమము, ఆచార్య 
ఫాదులదె రసో ద్దేశ క్రమము” అన్నారు సిద్ధాంతులు. 
కాని ఇదికూడా ఆాల్పేక్తిశ్రముగర్భీత మైన ఉద్దేశ కమం 
గాని శీవల ఉద్దేశ కమంమా (త మే కాదు, అదే ఐతే, 

Wa శ గ bh) 

పథమం శృం-గారః తత _స్తజ్ఞన్య ల్వేన అని జన్యజనక 
భావం చూపిస్తూ ఆఛార్యపాదు లెందుకు నిర్వచిస్తారు? 
కాగా ఇదె ఉత్ప త్తికమంకాదనడాని కి (పతిభావా 
దులు మరేవిధంగా దీన్ని అం చేసుకున్నారో కదా? 


రా a DOD శ 
రసజా ఏ సగ అహా 9 


అసలు ఈవాదం మొదట ఆలోచించగా 

(బౌతిక మైన వ్యక్తిగత రాగ ద్వే హౌలవల్ల బయలు బే5 
నట్లు పొడకట్టుచున్నది. ఏమంటార్నా హన మళ్నా (ప్రి 
గారి రివూలోని “అ, పసిదమన్న దానికి శేవల సత 
ae So ప 1. 
కావ్య మెంతమా తము కాజాలదనిన్ని తొత్సర్యాలు రాసి 
శ్రీశర్మగాశే తమ రసపరిష్మా_రంలో కొన్నివిసురులు 
విసిలేరు, అ ప్రసిద్ధమం శే అత్యం త భావం జెతుండా? 
శం డవమాటకు కొంతమా[త మే కావ్యత్వం 
వచ్చు అని గదొ భావము, 


సిదెంచ 
ధి 

ఇంతకీ శేవల ('ప్రతిభావాదమైనా యుక్రియు 
రకంగా ంశే అభిజ్ఞుడు శిర సావహీస్వాడు, ఎంతేశా స్త్ర 
వాదమైనా అసం బస్థమై లే ఖండించడానిశే ఇెనుదీ 
యడు. మావాదమే గలనాలనీ మాటా ఆ పట్టుడలా 
*వ్వరికీ పని లేదు, 


ఇప్పటికి భారతీపాఠకకులైన సహృదయులకు 
మావాద (పతివాడాల పోకడలు అరమయే ఉంటాయి, 
ఇక దీన్నిగూర్చి అనవసర కార్చణ్యవాదాలు చేసి 
భారతికి భారంకూర్చుట వరము, కనుక మావాదాల 
జ "చిత్యానాచిత్య సమిత్నను (పౌజ్ళిలోకానికి వదలి 
వేస్తున్నాను, 


ల (ఈ చర్చ కింతట స్వ స్లీ,_సం, భారతి] 


చిక 


(కాన్ని సందేసొములు] 
(మూర్తి) 


-ఆనిత్య సంధి- 

ఈపదమును గూర్చి (పూర్వ స్వరంబు 
పై పరస్వరంబు చేరకుడుట అనసిత్యసంధి” 
అని అర్థం వా్రాయించినారు. (నీత యేది అ 
మ్మాయివి, కరుణ యుంచుము ,హరయిమ్ము, 
నూయిల్లు” అని లక్యుము లిచ్చినారు. 
అసలుసంధి అనగా 4పూర్వసర స్వరంబు 
లకు పరస్వరం బీకా దేశం బగుట” అఆనివై 
యాకరణులు చెప్పేరు, నిత్యం కానిది అనిత్య 
ము. ఈరెండుపదాలూ కలపగా శాశ్వత 
ముగా నుండనిసంధి ఆని అర్థము లభించును, 
తద్వారా వికల్పసంధి అని తేలుకు. వై లత్యు 
ములు చూస్తే ((స్ర్రీనాచక తత్సమ సం 
బోధనాం తములకు సంధిలేవు'' అనేసూ 
తిముచేత సంధిరాకపోగా యడాగమం చే 
రింది. ఇదిఅనిత్యసంధి ఎల్లా అవుతుంది? ఉ 
త్వసంధివ లె నిత్యముగాని దసిత్యసంధి అం 
టారా! అప్పుడు ఉమా + అమ్మ; మూ + 
ఇల్లు” వీటివివ యంలో అనిత్య పం ధి ఎట్లా? 

-అత్వీ సంధి- 


ఈపద వివరణాన్ని గూర్చి పా, ఉదా;ః- 


అమ్మ అడిగను. అని లక్యుమిచ్చి అ 
త్తున కచ్చు పరమగు నపుడు ' సంథిబహుళ 
మూ అని వ్రాసినారు. ఇదిఅత్వ సంధికి 


లక్ష్యం ఎల్లాఅన్రతుంది? ఒక వేళ బహుళ 
హణంచేత సంధిగాని రూప మంటారా! ఇ 
త్వసంథిఅను పదందగ్గర ఒతలచి 4 ఉండి, 
తలచుడి” అనడంతప్పు. క్యార్రైత్వమునకు 
సంథిరాదు. అనివివరించి నశ్లు వై స్థలంలో 
(బహుళ గహణముచే సంథిరాదు” అని 
చెప్ప నక్కర లేదా? చెప్పనినొడు ఆఅ 
మృ అడిగాను"! అన్న లత్యమందు సంథి 
యేమి జరిగినది? దీనికీ (మేన + అత్త మే 
నత్త” ఇత్యాదులు సంధిపాప్య యోగ్యస్థ 
లాలు కానా? 
ఉత్వ సంధి- 

పా సంధథిదోషములు పదునాల్లింటి 
లో నొకటి. ఉదా: రాయుడు. అను బా 
లకుడు. ఇచ్చట ౪రాముగుయనుణాలకు 
డి” అనిరాయ కూడదని వాయించినారు. 
ముందు ఉత్వసంథి టోషమెల్లా అవుతుంది? 
రాముడుయను ఇత్యాదులు కుసంథి దుసృం 
ధులగునుగాని ఉత్వసంథి కాదు, ఉత్వసంధి 
చెయ్యకపోనుట, తస్థానంలో అప్బసక్ష మైన 
యడాగమం చేసి వ్రాయుట అనుదానికి జ 
త్వసంధిఅని వ్యవహారం ఉంటుండా? 

-ఇకారము - ఉకారము... 
ఈపదముల వివరణలో అప్ఫసక్ష ముగా ' 


ములోకన్న ఈనిఘుటువ్రలో ఇకారయుక 
పదాలు వేలకొలది పెరుగునే ఇవ్వ లే దేమి? 
ఇబ్బంది. ఇను +. బంది, అనివాయిం 
చినారు, వ్రకు + పంది అని పాోఢ వ్యాకర 
గాదుల శాసనం. ఇందులో ఎవరిది ప్రా 
నూణ్యము? 
ఇలు సింపడము:. ఇదిఒకపదమ్ము ఇది 
తినడము, వినడము, వంటిదేనా? 
అచ్చు పొడిచిన యా-బోతులు:. జూ. 
స్వేచ్చగా తిగుగు వారు. దీసికిపి యోగము. 
అచ్చుబొడిచిన ఆబోతుల రీతిని విచ్చలవి 
డిగా విడనాడినచో”' అని వాయిం చేరు. 
“అనగా ఈలయ్యుంవల్ల అచ్చుబొడిచినఆబో 
తులు అనేదాసికి తమరు వాయించిన ఆర్ట్‌ 
ముచెప్పుకొన వలెనని మిఊపహ+ యేమి? 
శివశివా! ఈఅర్జానికీ ఆపచాసికీ వమిసంబం 
ధముంది? 
“అకీరసంధానశాల, ఆత్షర సంధా 
నోద్యోగి, అదంప్రదయీ ణసమయము, అను 
క్ర వివయస్వరూపో కేక, అన్యోన్య బం 
ధు ప్రవచనము” ఇవన్నీ పదాలే కాజా* 
సు? ఇంకాఇల్లాటి సమాసాలు మరికొన్ని 
చేర్చలేక పోయే'శేమి? (““అశ్షరసంధాన 
నం 
ల డః 


కిలబ్లాటివిం కా 
కంచేసి చేళ్చవలసింది 


స్వామి! 


మెప 


హీందూసు౦దరి 


అధోకు జాయనమః, ఆసిఒక్క_ పదమేచే 
-శ్చేశేమా? ఆ ద్యుతాయనమః, అనంతాయ 
నమః, అసి రుట్టనున నః ఇత్యాదులు కూ 
డా చేర్చవలిసింది. ఎ౨దుకు మానేరు? 

అజాతస్శృరాలింగనము? అజూత స్నా 
లింగనములు, ఆసివకవచనం, బహువచనం 
మూత్రమే వాయించినారు. యాపజాలకు 
వడుపిభక్ళులూ కూడాచేగ్చి అకారాది పదా 
లుగా వాయిస్తే తీరిపోను. ఎందుకు మూ 
నేరు బాజూ? 

మరిన్నీ ఆడవి, ఆనేపదంతో కలికి కా 
కర, చిక్కుడు, కందు చెరుకు, దొండ, ని 
మ్మ నువ్వు, పెసర, పత్తి బచ్చలి, బీర 
మామిడి, మొడలై నని బేర్చి అకారాది ప 
దాలు పెంచినారు. కనివీంచీ పితీతరుగు 
ల్మాలన్నీ అఆడనిలోనూ వుంటాయి. ఇతర 
ళా వుంటాయి. ఏటినన్నింటినీ “ఆడవి” 
అనేపదంతో కలివి వ్రాయ మానినా*ేన్వ? 
పదాలు పెరుగునే? 


బిల్లా జంతువులనుకాడా ఆయిదా రం 
టినే చెప్పేరు, అల్లాగే, అడవిఆవ్రు అడవి 
దూడ, ఆడవిగేది, అడవిదున్న, ఇక an 
కల్పిస్తే అపారంగా నిఘంటు మరింత jie 
క్కును. ఎందుకు రాయ లేదు బాజూ? 


సl 3 


మురారి 


౮ - ఖీ స 
అనక కానుక 
VY 
(సమాలోచనము) “| 


[ఫ్ర ముక ఈయూ గీ వేకటపీక రాఘ వాచాక్యు(డు యం, ఏ, గారిచే 


రచింపబడిన విమర్శ గ్రంధము యొక్క సమిత్తు] 


ద్‌వ్ల్యూరి సూర్యనారాయణమూర్తి, 


కావ్యాసికి విమర్శ సికపోపలు వంటిది. 
అది అభిమాన పురస్సరంగాగాన్సి మత్సక 
(గస్తంగాగాని వి లేఖంుపబడితే ఆకాన్య సువ 
తాత్కాలికంగా హెచ్చుకగ్గు 
లకు లోనై తీపుతుంది, అప్పుడు విమర్శకు 
డుకూడా తేలిపోతాకు. షాఠకలోకం దగా 


ర్థానికీ ధర 


లోపడి నంచింప' బడుతుంది. 

కా వ్యాత్శలో పితీఅవయవం చొచ్చి 
పరీషీంచడాసికి విమగ్శక భివక్కు-కు అధి 
శారంకద్దు. ఆపమయంలో అతగాడికి ఏఅం 
గంలో జబ్బున్నదని తోస్తే అక్కడ శస్త్ర 
చికిత్సచేసి కళ్ళలాన్ని వై కితీని పాశేస్తాకు. 
ఈపనిలో అతకుజంకూ ్హమొహమాటంపడ 
డు. దీన్నే ఉపరఫణితిపరీకా యుజ్యతే స 


జనానాం” అన్నారు అభిజ్ఞులు. 
జ a 


(1 కావ్య, పసమిత్షలో విమర్శకుడు రస, 


పరామర్శకు అగ్యస్థానం యివ్వాలి, రెండవ 

మెట్టు పాతపోషణ కివ్యాలి. తరవాతదృ 
లు 

శ్యశ్రవ్యభేడేనా తక్తన్నియను సాధనకివ్వా 


లి. అంతేగాని దుడలు మెలితిరిగిన వస్తా 
దు జబర్‌ దస్నీశెలి మొదలైన కేవలశాచి 
కపుటందాలలో సమోకుక హృదయం చి 
క్క్కుకో కూడదు. 

కాన్యత్వ సిద్ధిలో కవికన్న విమర్శకళశే 
బళ్కాక్క- ప్పుడు కావ్య పురుపాన్గాన్ని సా 
ధించుగో కలుగుతాడు, అందుకు ఆయుకున్ర 
రహృదయాల్లోనూ పరస్పళ సన్నిహితసా 
మరస్యం కుదరాలి. కవపిగదా తయారుచే 
యబడక ఎల్లాగ తానై పుట్టుకో విమర్శకు 
డుకూడా అరీతిగానే పుట్టాలి. నాలుగుకి9 
లశిలాశాసనాలూ, పది పాత తామ్మశా 
సనాలూ, సమార్గించి ఒకటిరెండు శతా. 
బాల సన్నిహిత వ్యవహీతంగా కవికాలా 
దులు నిర్నయించినంతలో వారిమోొాద విమర్శ 
కముద) వేయలేం. ఆపరమ న. 
న వైమర్శికసి కంలో అహూూయంశో 
వార్ని కూర్చో పెట్టలేం, 

ఇంతకూ మసిబొగ్ట వమాణిక్యమైనా 


హీందూగుందరి 


మాణిక్యం తసిబాగ్లై_నా అదిలోశకాన్ని 
అనుగతిస్తుంది. సంస్కృత సాహిత్యం కో 
టీ రంగా ధరించిన ఆలంకారకులు కూడా 
ఒక్క కా వ్యాత్న విషయంలో ఎవరికివాశే 
యమునాతీ'రే అణ్య్యేరు. సాహిత్య సమా 
రాధనలో వైతండిక స్థానోన్ని ఆక్రమించి 
బద్ధరాగ జ్వేషులై న, కొందరు పరిమగార్హలు 
నాడుమొదలు నేటిదాకా లోకంలో తేలి 
కపడుతూ నేవ్రన్నారు. (ంభిన్నరుచిర్షి లోకః” 
విమర్శక కంకణం కట్టుగుసి చేశే కాలప 
రినర్తనం గణించకుండా కొత్తఅనగానే మొ 
హంముడిచే పుఠరాణపురుషుల ((వితానా 
ముత్హమ, వృతం” లాటి pr నే 
డువిస్తారంగా బయలు దేరినాయి. బయలు 
జెరుతున్నాయి. ఇట్టివి ప్రబలునంత కోలం 
వసాహిత్యానికీ మోతం లేదు, 
ప్రకృతంలో (అనర్హృ రాఘవము (సమా 
లోచనము)” అనే 50 "పేజీల గంధం యో 
నడుమనే (ప్రయుత ఈయూాక్లి వెంకటవీ 
ర రాఘవాచార్యులవారిచే విశసిప్రకటిం 
పబడింది. వీరినిగూర్చి ఆంధిలోకాని కం 
దించవలసినజేమి శొత్తగాలేదు. ఈగ 
ధం మురారికవికృతికి విఫులవిమరక్భనం. ఇం 
దులో అవతాకిక మొదలు పికీర్ష కము, వ 
రకూ విషయవిభాగాలు పన్నెండు. ఇక్కడ 


వాటిలో పిత్రిపాద్యాన్నే ౭ 'జేసిమాటం 
లో అందించి నాభేదాభి పాయ చేశాల్ని 
సూచిస్తాను, 

జన్మాది ప్రసంగంలో భట్టమురాకిపడం 
లోని భట్టో ఛానికీ ఈకవిభట్టరాజసి లోగడ 
వ్రాయబడిన వాదం ఖండింపబడి ఇత ముక 
త్రయ కుటుుబాసికీ చెందన వాడని సహే 
తుకంగా నిర్నంయింప ఖడింది= . 

నివాసస్థల పిపంగంలో కాళ్టీక నర్మ 
దాతీక వాసీత్వాలు నికసింపబడి పుతానేతి 
వోస పిసిద్ధమై సూర్య పతిస్థిత ముస్కీ చెటే 
మాతృకలఅన్సీ దత్నిణకాళిఅనీ జగత్నఖ్యా 
తిఫూర్వుమే కాంఛిన (్రైదాచూరామ భీ 
మేశ్వర వే తానికి తెలుగు దేశంలో రెండు 
మూడు జిల్లాల లోకం కు ఎక్కు-వ వ్యాపీ లే 
డని న్యూనత్వం ఆపాదింపబడ్డ లమ్ముణ రావు" 
గారి వ'దాస్ని విమ్చుకులు అధారంగా గ్ర 
హించి మురారియొక్క అంధ) చేశాధివాసి 
త్వం నిర్భయింప ఒడినది. ధీసికన్న నాటక 
వ్యాఖాాతలను పట్టి వీమగ్శకులు సమర్థించి 
నయున్తే సౌమ్యంగా కనిపిస్తుంది... 


కవికాల (ప్రసంగ నిర్ణయంలో ఆంగ్లపండి. 


నిరిసర్చిచేసి ఒకనిర్ణ యం చేయ గలి గేరు, ఇది 
లోతెన అంతరతమ్య పరీకుచేసి బాహ్యా. 


శ 


> 


be 


తవాదాన్ని జోడించి సమేతుకంగా చక్క 


భస్ధతక కారణాలతో కీ; శ॥ 850-880 
నకుముజీవించి ఉన్నాడసి సీరీకకింప బడినది, 
కవిపండితాౌ మోన ప్రసంగంలో మహో 
మహురకై న పెద్దలు మురాె మవోశయుసి 
గూర్చి సువ్యక్సీకరించిన విషయ మణులను 
వాబ్బి మార్గ వంలో నుంచి వరిమాకినాకు._ 
కాని అవన్నియు బాలవంకు మురారిన్నా 
q స / 
రక్కా శబ్ద వీయత్వాన్నే సూచిస్తున్నాయి, 
ముంనుముచా చే తనవాకుహనిగూక్సి 4s2( 
జ రర, ఆ tie 
కుల పృశస్త్రి సౌరభ్యసిగ్భృర ౫ భీర 
మనోవారాణి మురా౭కచే రీచాంసి” అసి 
.చెప్పీనా'డు. అతని వాక్సియత్వం సార్షభ్య 
ర గభీర మనోహారతా్టదులు మొద 


అభిమత్తార్ధాన్ని అనవసర పదాలతో పెం 
హొండించి చెప్పుట ఇతసికి అలవాటు. ఇం 
కా ఇతరులని. 

వద చింతాయాం 
పదచింతా శోత్‌ ”' 


(మురారి 
(మురారి 
(మాధునై సక భువాం మురారివచసాం' 
[౧ హృదయాకలితా శెమళ్ళు శాసనసంవిదః 
మురారేః; మేశబ్దశాన్ర్ర సిష్టాతా యే 
లిత నిఘంటవః తేపామేవాధి'కారోస్తి ము 
రారికృత నాటే” మొదలై నవి ఈతనిశా 


హీండూసుందరి 


బక పు కకంద రుద్దా టిస్తున్నాయి. ఇంకా 
ఈప్రకరణంళో ఉసొహిత్యమనగా సొరస్వ 
తెముు సొహీళ్య శా న్ర్రము అవిఅర్ధము 
(+దేనినివినివ మాత్రమున నే కవివ్యాదయము 
సరళమగనో అది యేకవిత్వము” అనిరెండు 
సూతాోలు వ్రాయబడ్డాయి. వై నూతిద్వ 
యం చేత చేయబడ్డ సాహిత్యకవిత్వ నిర్వ 
చనంణాలా సూక్షుంగా ఉన్నది. ఇంకావి 
పులు చె మ్యాూలి. 

తరవాత సుభాషిత గ్రంధాల భోనకా 
మురాకిక్లో కాలు కొన్ని గహింప బడ్జాయ 
నివాటి సగ్షలుసంఖ్యలు మూపకించినాము, వె 
యోకరణులు కూడా యీతని పయోగా 
లను పీమాణేకకించినట్టు చూపించినారు. 
మరిన్నీ మురారి వ్యాకరణ సాహిత్యమిా 
మాంసా ముత శాస్త్రాదులలో గొస్పవై 
దువ్యం కలవాడని కావ్మాను సాశేణా నిగ్గ 
యించినాకు, 

అవెనక మురారి కృతిస్నృతిలో సాటకం 
లోన్ఫన్న ముఖ్యఘట్టాలను వర్ణించిన శోక 
సంఖ్య, నామవెయ సార్థక్యం ఇతరాను 
పృలి, పాశ్చాత్య మతఖండన పురస్పరంగా 
ఇందున్న లోటు పాటులు, చక్కగా ము 
దింపబడి నాటకరూప శ్రవ్య కావ్యాల్లో 
ఈనాటకానికి స్థానం యివ్వబడినది, ఇందు 


హిందూ 


లో నిల్పన్‌ పండీతుస ఒఅనర్హ మున స్ప భావో 
న్మీలనముగాని, చేస్త్రితముగోని, హృదయా 
వసకములగు కధానన్ని వేశములు గానీ కౌ 
తుకోద్దీపనము గాని శేకపోవుటచే .నాటకీ 
యదృష్టిని పరికీలించుచో దీనియం దుత్కర్ష 
మృగ్యము, కావ్యడృస్థ్రని జూచిన ఎక్కడ 
నోగాని కవితా కల్పనములు కానరావు” 
అశేగంభీరాభి పా9యంతో విమర్శకులు ఏకీ 
భపింపక Ne తాత్వికాంశాన్ని సిర్గా 
హమాటంగా చెక్పిన వై సంగతులన్నీ శిరో 
భార్యాలనక తప్పదు. 

ఇంకా (6దె "చిత్యం రస ససిద్ధిస్య న్థి నికంకా 
వ్యస్య జీవితం, అనాచిత్యా దృతేకావ్యం 

సభంగస్య కారణం” అశనేఅలంకార వేత్త 
లలో పెన బె చౌచిత్యా నెచిత్యపదపీయో 
గం విమర్శకులు ఒకటికుబాది నగ్గన ర్గన, అర్లీ 
లము అనేఅరసూచకం అనిమాత్రం అ 
నుకున్నారు. అం తే'కాదు, రసోత్తర మైన కా 
వని రాణ కృత్యంలో, శాద్దికంగా, ఆర్థికం 
గా రసమయంగా, దృశ్యశ వ్య సియమమ 
యంగా వస్వల్పులోటులుకనివీ చినా అదు 
తా అనెచిత్యమనే చెవ్పాలి.. దీన్ని బట్టి 
మురారి కృణిలో కటికువాదులు వర్డ్‌ ౦చిన 
ఏడుళ్లోకా లే కారకుండా, నిశ్వామితు"ని శి 
ష్యుని "సీర ర్సలోని అక్లీ లార్థమే జ 
శావ్యత్వనాటకత్వదృష్ట్యా ఇంకాఅనెచి 
త్యాలున్నాయసి అుగీకరించాలి. ఇంతకూ 
కవికి రససిజ్ఞే దొరకనప్పుడు తదిస భంగ 


bh 


సుందరి 


పహేత్రువులువై వ్లూవౌతాయి! వ ఆశ్ర 

ఈపైన అంధీికరణాన్లో కర స్పర తా 
తమ్యాలు చూవీస్తూ పికీర్ణకంలో ముకి 
తహతులు, మురారి వ్యాఖ్యలు, వ్యాఖ్యా 
రలు పరివర్తన కర్తలు, విమర్చకులు ఫి 
క్రిలించిన హితులు, "పీసినిగూర్ని పట్టిక వా 
సియున్నారు, 

మొత్త్సంమోద కవిమర్శక పూజ్య పాదు 
లు సంస్కల్భృ తాంధ్యి ఆంగ్ల భాషా కు 
లోనూ పరిణత ప పూలు, అందులోనూ సం 
సడాత వాజ్మయం౦ంలోవున్న ముదితా ము 
దిత కావ్యాలు యానత్తూ వీకిహృదయ . 
భాండాగారంలో భద్రపరుప బడ్డాయి. కా 
వలసినప్పుడు వారిమనః క వాటిక తెరిచి జ్జ 
సదీపం వెలుగున దివ్యచముస్సుతో తేరిపా 
రచూసి ఏవివయానె్ననా ఎదటఫెట్రగలరు, 
స్వదేశ స్వభాపాకన్రలన్నా వారికృతులన్నా 
అత్యంతాభి మతవినయం. ఏదైనా విమర్శ 
దొరికిచుగుం చే ఆకవి పుట్టిది: "మొదలు 
నేటిదాకా చేసినసమస్త చరిత్రా లవలే 
శాలు కాడా విడనకుండా తమవిమర్శక ద 
ర్పణంలో పితిఫలింప చేయడంలో నిశ్చం 
ఖల ప్రజ్ఞా, పొతిభలు కలవారు. . ...= 

ఈసమాలోచన గృంధంలో వపులంగ్నా 
రసచర్చ, పాత్ర పరామర్శ, నొటకీయత 
త్వం, కవిత్వ భాగం, ఈవిషయాలు నాలు 
గూ రసమయ దృష్టితో విమర్శించి చూ 
పీీచవలసి వుందని మాతం నాఅభిపాయం 


66 


ము రా 'లేస్తృతీ యః పం థాః” 


ఉభయభా పాస్ఫనీణ దువ్వూరీ శ సూర్యనా రాయణనరా ర్హి గారు, 


మురారినుచోశయు (శు దృశ్య 
1 కాన్యకర్త రలలో నొకండు. ఈతడు అఆనర్థ్యృరాఘ 
మాం అను నెక నాటకమును రచించెను. ఈతని 


ధారాసవావాము ముట్లోక యుల 


(సనిస్ధి కెక్కి. న 


లై! య పతిను కవిత్వ 
ముంచెత్తి తేల్చినది. ఇతివృ త్రయ రామాయణగాధ నే 
గ్రహించి 
(4 చతు ర్వేదస సుద్భూతం రసాభినయభూపి,.తం 
ధరి స్రషర్థ నం యయశస్యం చ నాట్యంకో నాభినందతి? 
న తచ్చాస్త్రం నతచ్చిల్పం నసావిద్యా నతాః కలా; 
న తత్యర్భ న యోగోసౌ నాటకే య న్నరస్యతే”” 
అను పద్ధతి ననుసరించి నాటక మే సర్వోత్కృష్ట 
మైనదని యూపాంచి సవృావయుల కానందమగు రీతిని 
విరచించి యున్నాండు. 
గూర్చి కొన్నివిషయముల నాకుం దోచినరీతిని విమ 
మర్శించి చూపెనను 
కూర్చ్పనందలి చేర్వచేతనుు శార్జివ్భాదయము 
లందలి భావో దేకము చేతను, వ్య క్తి గతమైన దివ్యాను 
భూతుల చేతను, ముఖ్యముగా  కవియొక్క_ _పకిభా 
శ్తీచేతను నొకని వృద్దతమైన భానకల్పనముల 
కన్న  మజియొకని నూక్తలు కొంగొత్తలు కా 
వచ్చును. నవ్యానందమును గలిగింపవచ్చును. దానితో 
నతని కావ్యము నవ్యమెై సరనుల కానందము నీయంగల 
దనుటలో సందేవా ముండను. అశ్ట్టే వాల్మీకి మొ వలగు 
గొప్పువారుగూడ  నీశావమాయణకమును కావ్యముగా 
(వానీయున్నను తన కావ్యముగూడ సక్యావయాహ్హాద్రి 
యగునను నూవాను మురారి. 


అట్టి యానాటకఘువు 


కళ వాల్ఫీకివాగ మృతకూపనిపానలక్షీ 
మేతాని బ్మిభతి మురారికవే ర్వచాంసి ** 


ల్‌96 


N—2 


అని (పస్తావనలోం జెప్పీ రుంన్నాండు. పెం జెన్పీన 
కాన్యశోభ యనునది పబవిధములు. అయ్యది భాషా 
విషయకమైగాని కల్పనావిష యక మైగాన్సిరదన నను 
సరించిశాని వస్తువును గూడి-గాని యుండును, ఇవన్ని యం 
గూడిన కావ్య కున్న చో బంగారమునకు తావి కలు 
గుటయే, 

నాటకమన౭గా కొంతమంది నటకులచే కావ్యో 
పనిబద్ధులగు నా కకాదిప్మాతలు ధరింపంబడి యేనాడో 
జరిగిన గాధ నేడు పత్యక్షముగ జరుగు చున్న ట్లు మనకండ్ల 
ముందర అభినయించి చూపుట. అందుల కనుగుణము 
గానే కవులు నాటకముల (వాయు చుండవ లెను, అట్టి 
నాటకభాష వాడుకఫాషవలె 
ముగా నర్గబోధ యగుగీతిని నుండవలెను. లేనినాడు 
దాని యఖ్మిపాయమును చెలిసికొని సంతో షించువా 
రరుదయి పోవలసి వచ్చును. (పకృతమున మురారిక్షవి 
భాషావిశేసషమును పరిశీలించిన దృశ్య కావ్యమార్షమును 


సర సజెనసానూన్య 


జూపక (శవ్యకావ్యమార్షమును జూఫుచున్నది. ఇది 
పండితులకు 
చె ర్స సు. ఇం ప 
వెత మర్గమగుట వుర్భటము. ఇట్టి భాషతో నాటకముల 
(వాయుట మంచిదికాదు' చూడును. 
కథ త త్తాదృగుజ్వలక కట్ణ నకుల ప్రశ స్త్రి 

సౌర భ్యనిర్భర గ భీ రమనోవారాణి”” 
“కము దాకరమళరన్ని కానిశాతనిస్తుషోపితు షారకిర ఇ” 


సవృాదయానందదాయి కాను సుగచా 


“చకోర ప్రణయినీ రస సజ్ఞా పాండిత్య పకరశశిధామ 
[(భమభ రాన్‌ ”? 

క ఉద్దామద్యుమణిద్యుతి గ్యతికర (ప కీడదరో్కో పల 
జ్యాలాజాలజటాలజా౦గలత శు నిష్కూ-జకోయస్ట్ర 
(య్య 


. క్ర 
చం ద్రి 

“భా మోన్మస్థ నమాన” 

tt పారన్తె) కోయ ఫ్మతవ్యయ 

“పాశుపాల్యం ససృజేశరాం పళోరజోభిః” 

శస్తాంళ స్టి)కథా, “వివ్య(దీచః'” 

“సౌఖ ప్రను ప్రిక మధు వత) స్తమస్క_ స్త 

ఈ రీతిగా నీతనిభాషయు డానితో పాటు సామాశి 
కళ్లిష్టమును జోడించి నాటకభాషగా వ్రాయుట 
వింతగానున్నది. ఇట్టి భాషతో నటకులు రంగము పై 
మాటలాడుచున్న నాకాలీశులకైన నర్థబోద్గ సులు 
వేగా గలుగుననుట సందేహమే, అచ్చటచ్చట విరళము 
గా -నున్నదనుగొన్నను | ప్రతిశ్లోకమందును (పతి వాక్య 
మందును గూడ నిట్టి కష్ట్రతరమగు మెలికలు తప్పవు. 
ఇట్టి బొమ్ముకాళ్ల భావ నాటకశై లి కననుగుణము, కాళి 
దాసభవభూత్యాదులలో నిట్టిరనన యుండదు. వీరి 
వృాదయయములు నవనీత కేళశల ములు. మురారికవిహృదయ 
ముక్కు_ తునుకయని గంథము ననుసరిం 
చియే చెప్పవచ్చును. కావున నే యతీ(డనినట్టు “ జని 
కర్తుః (పకృతితా ” ఐనది. రా పె మొలుచు తృణాది 
కముగూడ తన్మ్భృనుభూయివ్థ ముఖే యగును. ఇట్టి 
కఠినఫాష శ్లోకములందేగా) మాటలా షకొనునపుడు 
కూడ మెలికలు చిప్కులుగానే రచించు నలవాటు 
గలవాడు, కాన నిది (శవ్యకావ్యభ "పయేయనందగును 
గాని నాటకభావకాంజూలదు, 

ఇక రసానుగుణరచనం 
చాలినంత లేదు, విశ్వామ్మికుండు (శ్రీరామునితోడొొన్సి 
పోవ్రునపుడు గాని, లేకలేక పుట్టేనశారాబుబిడ్డను వీన్న 


నయన వానిని రాకాసీమాంకలతో యుద్ధము చేయం 
బ౦పవలని 


యుత్కంఠ 
దీనమైన మాటలతో 
(వాయవలినద్కి మత్రియు నీతావియోగదుః ఖితులై 
యొంటిగానున్న రాము డరణ్య 


జాచినవో నీదిహూడ 


వచ్చనందులపశ్గాని గొప్ప 
(పేమ) చూపించు శె ల్రిఫో 
లు. 


(పచేశములం 


విచారించునపుడు చప్పగా. _ జెన్సీయు..= 
చూడుండు, 


“వత్సల కణ ! ధి రయమాం 


పసు, 


ఇయనువిరల శ్వాసా సమ్యన్నుఖీభిదురస్వ ౨ 

తనురవయ వై? శాంతస్సి స్తెరు ప్రతి వివర్త ఆబ 

స్ఫురతి జరతా చాష్పాయేతే దృశా గల స్మ తీ? 

మయి .రసతయా కోకో భా వళ్చిరేణ విపచ్చతే, ౫ 

అనియు మశియొకచోట “ఇయంతే విశ ఏవి సంభ 
మర్శవేడినీ నిచులనికంజ రేఖా. ఇవాహి. 

స్వవపుషి నఖల క్షు న్వేనకృత్నా భవత్యా ళ్‌ 

కృతమితి చతుశాణాం దర్శయిమ్యే సఖీనామ్‌.' 

ఇతి రవాగి మయా తే ఖీపి తాయా; స్మరామి 

స ర పరిమ ఎము దాభంగ సర్భంసహాయాః, ** 

అని యసవ్యాముగా నేడిపించినాశు. ఇందలి 
యుద్దీపరయుల్నా యు తెచ్చి పెట్టుకొనినట్లున్న ని గాన 
నిజమైన పేమో కఘువలన గలిగినవానివ ౨ లేవ, 
వానిలో సొప్పహృాదయప్పుందన సు గాని బాధ శాని 
కనుపడను, ఇద్ద పట్టుల కవి తౌ నాయవస్థను మాన 
నీక యుగా ననుభవిం మచు (వాయవలెన్వు, 


'లేంనా డట్టి 
భావస్ఫోరకత్వ 


సు మృగ్యమగును. ఇట్టివియోగస్థానఘుల 
భవభూత్రి (వాన్‌న యొక్క మాట చాలును, 
జన్యాంత మలవణిక శు 


జన 
గుం డెను నాటి స్మృతికివ చ్చు నప్పు 
డె హృదయకుసారమున _మొటు™ 
శీలింపుడు_ . 


మాకు, పరి 


“హాహా బేవి స్సుటతివ్భాదయం ధ్వంస తేదేనాబంధః 
తూన్నం మన్యే జగదవిరళజ్యాల మంతర్భ 
నీధన్నం- తీమనీ విధురో మజ్దతీ వాంతరాత్రా 

వివ్వజా హఃస్థగ యతికథంమం వభాగ్యఃకోము. | 
ఇన్చాట పొగలు హృదయము 


ఖభళోమి 


పగులుచుండ జేవా 


బంథములన్నియు జారిపోవుచుండ “వో యనిర్వాచ్య 
బ్రచూనము లగృచుండ 
మోనాము మువ్పీర్మిగమ్ము రాముని శూన్యమై చిమ్మ చీక 


మైన మంటలు వాదయ దంవవా 


596 


వై 


టులు గమ్మి క్రీచురాళ్లగీగీం పముల చే నదించి పోవు 
నము దకుధ్యా ఇన ముంచివేనినాడు. కవిత్వమన్నను 
రోసానుగుణరచనమళ్నిను నియ్యది. మ2౭యొకచ'ట 
“దలతి హృదయం గాఢోద్వేగా ద్ది ధాతు న భిద్యతే 
వవాతి వికలః కాయో మోవాంంయుంచ3 చేత చాన్‌ 
] జ్యులయతి తనూమ .తేర్చా' హః కరోతి న భస్నసాత్‌ 
(పవారశి విధిర్మర్శచ్చేదీ నక్ఫంతతి జీవితమ్‌. ”” 
1 అశఫి యతిదారుణ దుఃఖభారమును వెలిబుచ్చుచు 
నన్నిన్నివిధముల బాధించుచున్న యీ పావిష్థి దైవము 
నాయసువుల తీసీ జీవితము లేకుండ వేసిన బాగుండు 
ననియు నతి నిష్థుఃకథోర విరవాశేలికీలా దంద 
హ్యుండె పలికినాడు.కవి తాదృశులడై పలికించి నాయడు. 
ఠీ జక న్‌ 2 an 
ఇట్టి రసపద్ధట్టయు ల నేకము లున్నవి. ఇట్టివి ముర 
రిచే సృజింపంబడిన రాము డనండు. ఆతని ద 
యము భవభూతి సృజిం*న రామునియెడందకన్న 
కఠినము. ఇటి యార్ష) హృదయము కాళిదాసునిక్‌ 
లు య 
గూడ కలదు. శకుంతల తనభ 'ర్థగారియూరున శేగు 
నపుడు పెంచుకొనిన తండి వ్యృాదయమెంతగా విచా 
రింపవలసినదో యశ్లే చి త్రింపం గలిగినాండు! 
“యాస్యత్యద్య శకుంఠలేశి వృాదయం సంస్పృష్ట్రము 
[త్కృంఠయా 
కంఠ 8 స్తంభిత బాప్పవృ_గ్రికలుషః చిం తా జడందర్శనమ్‌ 
వైక్లబ్యం మమ తావదీదృశశ మహో స్నేహా దర 
I) 
[శ్యాకసి 
వీడ్యంతే గృహిణః కథంను తనయావి శ్లేష దుః ఖే 
క 
॥ బాల్యమునుండియు నుగ్గుపాలC బోని పెంచి పెద్దదాని 
నిగా జేనకొనిన తవ శపంతల నేండ శ్తవారంటి కరు 
టవ కణ్బుని హృదయ ఘు ( పేమస్లావిత మయిపోయి 
యం 
పొమ్మనివెప్పుట కైనను మాటరాక డగ్గుత్తికపడ సక 
ఛీ .కండ్లతో నిశ్నుచూన సంతసించి మురినిబోవు 
భాగ్యము చెల్లిపోయెనని కంట తడిెట్టుకొని నికు ముగా 


(1 మురా రే స్థృతీయఃపంథాః 9? 


'డబిడ్డల కన్నవారిగతిని స్మరించి నాడు, కవి స్నరిం 
పంచేనినాండు. నిజయుగా మర్ల మా చుభాగ్యయు 
కన్నను కడుపులోని పొంగు నాపుకొఎంజూలక కవియే 
తాదృశబాధకు వెలిబుచ్చి నాయడు. షా యావేశము గల 
ప ట్రచేక ములున్న వి. చవికైనను ము రారిహృవన యమున 
నియ్యవి మృగ్యములు. వారలకున్న సుఖదుః ఖలీనత 
యీతనికి లే ఏ, ఈతనిదృష్టి యెంత సేపును వాగాడం 
బరమందును శాస్త్ర పసిద్ధపదముల సే యేరి వేయుట 
యందును మగ్న మైనది. పాత సుఖదుఃఖ ౫ లయందు 
లీనుండై (వాయునంతటి చాతుర్యు మో కవి? లేదు. 
కావుననే యీతని శృంగారరచ+యు వీరమందలి రచ 
న ము సమముగా సే యుండును. చూడుండు. 
“ఠచాత్వతోఎ)న్న్ఫీ లన్మ))డిమరమణీయాత్క. ఠిన తౌం 
నిచిత్య (పత్యంగాదివ తరుణభ వేం ఘుటిత" 
_స్టనా సంబి ఇ"ణాః క్ష ణవినయ వెయాత్యమస ణ 
సరో న్నా: ీషాముపరి సరసానాం యు“తయః$ి” 

పెళ్ల కమందు కంచుకి చే శృంగార రసచ్చాయలు 
గల భావము నెట్లు గడబిడగా చెప్పించినాడో? కాళి 
దాసభవభూతులలో నిట్టి ఘట్టముల రచనయే భద 
ముగా నుండును. 

“కిమపి కిమపి మందం మంద మాస త్తయోగా* 

దవిరళితకపోలం జల్బతోర[కమేణ 

అశిథిల పరిరంభ వా పృతే కై కదోష్ట 

రవిదితగతయామా ర్మాత్రిరేన వ్యరంనీత్‌ . 

(భవభూతి) 

ఇందు రామునకు ౫ల నెతావిషయిక [పేమాదిక 
మును (పతిపద్మసవదమృత _ సంభాష ణములనురీతిని 
(ప్రకటింప గలిగినాండు. ఇం దాపవముల 'నేదియో 
యని ాచృమగు జీవకళ  తాండవించి (ప్రముస్థలః 
జేయుచున్నది. ఇదె చదువునప్పుడు నీతారాము. లిస్టే 
యందు నొకరిదరి కొకరుశోరి చిరునవ్వు పెదవులత్‌ 


నుత్కంతాధిక్యముతో నేవేవియో  _పేయోలాపముల 


597 


దిక్‌ 


చ౦ ద్రి 


శెపఘయున స్పర్శనుఖ నును) నించి యుఖినీపోవు సూరన 
దంపకుల [ పేమోల్బణమఘము సాఠిక్రుల దృష్టికీ కక 
పోదు. మురార్వి'కమును చదివిన ముందుగా శద 
నయము? ఈ పదమున కేమి యుగము ? ఈ కల్నన 
యేమి? అని వాచస్పత్యమ్నుపెనో యే శబ్దరత్నా 
క రమ్ముపెనో మనదృష్టి (పసరించును. ఇంక కాళిదా.: 
రచన పరిశీలించిన 
“అనా భూతంపున్నుం కిసలయమలూనం కరరు హై 
రొనావ్‌ద్ధం రత్నం మధునవ మ నాస్వాదితరసం 
అఖండం పుణ్యానాం ఫలమినచ త దూప పనఘం 
న జానే భోక్తారం కమివా స పుపస్థాస్యతి విధిః” 
అనుచు వ్యంగ్యమర్యాదతోకోమలవర్ష బంధముతో 
సులలితపదములతో రచించు నలవాటుగలవాండు. ఈ 
మా(తపు పద పేళలమై* నుము రారికవి చూవీన పట్టులు 
లేవు. ఇంక మురారిలోని వీరరసకై లిని 'మాతేము, 
“కల్చాంతకర్క_శ కృ తాంతభయంకరంమే 
నివ్వ )ఘ్నతః (క్రతువిభూతకృతా మమిషామ్‌ 
నీరాక్షసాం వసుమతీమవీ కర్తుమధ్య 
ఫుణ్యావామంగ ళమిదం ధను రాదధాతు”” 
ఇందు [కోధమందు జూపందగిన వీరలక్ష ణములును 
పరుల రయుళివీంచు పదబంధమును నుండుటచే పూర్త 


ముగా వీరరస మున్నది. కాని యిదినజణకు చూవీన 


శృంగాకచ్చాయా రచనకును దీనికీని భేద మంతగా 
లేదు. దానియందు “తదాత్వతోో)న్నీల న్మ్మ)దిను, 
కతినతాగ, షమణవినయవై యాత్యమసృణస్థరో 
న్మేషాః” అనెడి పరుషాక్షరములు శృంశారరసభ౦జ 
కములు, ఇట్టి పదములలో నొకవిధమ% ను దేకము 
పుట్టించు గుణమున్న = గాని యాహ్లాదగుణము లేదు. 
ఇట్టి వనేకరచదనా విశేషములు ఈతని వన్ని రసముల 
యందును సమముగానే యుండును. కాళిదాసభవ 
భూతులలో నట్టు గాదు శృంగారమును జెప్పునపు 

తద్విషయక హావభావాదులు, పదములు, మార్గవము, 


బంధమాధుర్య ము కోల యు౦ణును. ఇక 
నంగలి రచనను పరికీలింత్‌ ము. 


“అయంహీ శిశురేకకో మభ రేణ భూరిస్కు 
త్క_రాలకరకందలీ జకిలశ స్త్ర జ్మాలెర్బ 2 
క్యణత్క నకి కింళిణీ రుణర్వు "మిత స్వం డ్‌ 
రమంవ మదదుర్షి న ద్విరదడామ శె రాన్ఫతః”” 

దె & మ్‌ 
(Ce 5 Tot 
ఆగర్జద్దిరి పంజవంజర. భుటాని ్రీర్ణకర్ల జ్వర 
జ్యానిర్ధోవ మమందదుందుఖిర వై రా ధ్భ్మాయము 

| (జుంఛచయన్‌ 
వేల్లడదై భిరవరుండఖండ: కె ర్వీరో విధలత్తే భువం, 
తుష్య త్కా-సకరాలవ క్ర 9నిఘస ™§ కీ రమా ణా 
[మివ” 


ఇ త్యావన్లోకముల చే పంజిపోయిన వీరరస ఘను వెడ 


ల|గక్కి_౦కురు. వీరి శృంగారవీరరచనా వి శేషముల 


ము 

సుకరముగా 'తెలియవచ్చును. ఇళ్లు కళ౯ార సస్థాన- 
ముల 

“అవీ గావాకోది త్యవీదళతి వ(జస్యవృాదయమ్‌”” 

అని చెప్పీ మెప్పింపంగలండు. మటికొన్ని చోటుల 
రసానుగు ణరీతి సృత్తులు లేక అనవరసమగుచోట మహా 
(సస్థకాదులు (పయోగింపంబడినవి, ఈ )మనిక కాళి 
దాసభవభూ+*తులలో ముఖ్యయుగా నుండదు. 

ఇక వర్గనలవిష యమున నీతని మించినవారు లేరు, 
_పెవారి నాటకములందుగూడ హృవ్యముల స నర్షన 
లున్నను కొన్నికొన్ని విషయముల నీతని యభూత 
కల్పనలు సాదయమున స పట్టిపోవలనినదే, చూ(డుడు. 
సూర్యవర్ష న 

“పాఢధా )0తక రాళితస్య నపువఃఛాయాచ్చ 


[లేన క్షణా 

ళీ 2X ap 9 న cn)? 
ద(పమాలిత నిర్మలం జగదపార్నిరో ,కమున్ముంచతి 

ఇందు చీశటిచే నిండిన జగ త్తనెడి సరయు 


కాంతియ నెడి మిషచే పొరను విడుచుచున్న దని క్రొ శ్రీ 
పోకడ-గా6 జెప్పియున్నా (డు. మజియొకచోటం కెట్ల 


598 


సాడనగు 


) 


నీడల సూర్యా సమయ నుగుచున్న కొలది? 

స్ట 

చుండ నెనే వానినీడలను నా మూలముగా దిగ 

లాగు మన్న టు సర్తించియున్నాడు. మగయు నూర్యో 

జ న ca 

దయ .+మయయున పన మొకౌ-క్క- కేసును విడచు 

చుండ నది వికాసముశాదనియు 

యంశువుల నొకటి రెండు మూడని లెక్కి_ంచుట ౩ 

డి చుచున యన్న ట్లున్న దనియు 
ముడిచిన వేళ్లను విడచుచు దో టున్న 


మరల సూర్యు డ_సమిం చుచుండ మరల నొకొ్క_క్క. 


సన్మాసకిరణు) 


(కిరణమును లెక్కి-౧చుచు ముడుచుకొను చున్నట్లున్న 
"దనియు చేక్క గా వర్శించియు న్నాండు. ఇట్టివి కవి 
యొక్క _లోంతుదృష్టిని చెలుపుచున్న వి. మచీయు 
వెన్నెల వృషముల యాకులనడుమ నుంకి తెనిబిళ్లల 
వలె చేలైైం బడుదుండ నా (పకృతి) జకోరములు 
శెట్టుకొమ్మె గూర్చుండి వెన్నెలయనెడి వస్తువును 
దమ ముక్కలతో. బొ శుచుకొని తినుచుండగా నడుమ 
జారిపోయిన ముక్కొ_లనలె నున్నదని యుత్చేకీంచి 
నాడు. మణియు కలంకనీరనెడి చీకటి సము దమ 
దలి నీరుతేరుటకై యిందుగుతీసి యందు గలుపగా 
చం్యదకాఎతిగూపమమి స్వచ్చమైన తేటనీరు పెకి 
తేశెననియు నిందుగు తీసిన నీటిబించెలో నడుగున 
మాలిన్యము 'తేరినట్లు చీకటియందలి మాలిన్యమంతయు 
భూరువాచ్చా న యనెడి మిషచె (క్రిందుగా భూమి పె 
నిలిచెననియు పర్శించియున్నాండు. మజియొకచోట 
పురుగుపట్టిన కొజ్జ లనుండి రాలెడి చూర్ణ ములకీతి చీ 
టియనెడి ఫురుగులచే నాకాశమనెడి కజ్ఞ కొఅక' 
బడీ నక్షత్ర ముల నెడి చిల్లులుపడి కిరణములనెడి పరాగ 
ములు రాలుచున్న వని చక్కా 
ఇట్టచేకము లీతని నవీన 
స్థాలీపులాకము గాం 


భావనావి కేవ, ములున్నవి. 
/ జ్‌ 52 

జూపంబడినవి. ఇ (కొత్తి 

యూనాలు కవియొక (పతిభాళ క్రిని కల్చనాచాతు 

ర్యమును 'తెలుపుచున్న వి, సామాన్యుల కిటి కల్బనలు 

తటుటయే దుర టము, 

~~" ఏ ఖు 


tt అక స్‌ ఉం ల్లీ ఆశ 1 
ను రాచే స్థృణియఃపంథాః 


వంక నలంకారయుం విషయ ఈ ఫరికీలింత ము. 
ఈతని యుక్కుమాట్వవెన  నలంకార 
నుండదు. అందును స్వఖి ఖా 
చూడుండు. 

“చాలే నుతండులవిలోలక వర్శి త ) 

శతాధి రగ్నిశర తేషు సధర్శిణీఖిః 

ఉతాసహేతుమవీ దండముదస్యమాన 

న 

నూ ఘాతుమిచ్చతి మృగీ మునయో వాసంతి.” 

ఆ ముగ్ధహరిణశాబక ము కొట్టుట కాకజ్ల నె త్తిరో? 
తినును) చెప్పు ఏకె త్తిరో? తెలియకయే దానిని తిను 
పనువనుకొని వాసనచూచుచున్నదంట. ఇది చాల 
స్వభావో క్తీగా నుండి లేడిప్టీకు బుషులయందు గల 
నమ్మికోను చనువును  తెబుప్రు మన్నది. మలీయొక 

డి బుషులపాపల చే నందీయంబడు నిన్వరి ధాన్యపు 
బికికిళ్లను తినుచు నిన్ననో మొన్ననో యీనిన తనపు 
౧m యm 
నొకకంటను జూచుచునేయున్న దట. మతియు నివ్వరి 
తండుల ముల తీసికొనిపోవు చీముల బారు బు _ప్రాపచుండ 
నా యాశ్రమభూములన్నియు పిపీలికాపం కుల నలుపు 
తోడను పచ్చికపనిమితోడను తండులమల తెలుపు 
తోడను విచ్శితవర్శములుగా నున్నవని చెప్పినాడు. 
మణియు పొదులకె “చేయబడిన వీలకాలువలు 
(a ౦౧ 
మెల్లన పాజు చుండనవి *శేరళ దేశ కాంతల యుంగరసు 
ముంగురులవ ల కుకిలము లె యున్న వనియు నిట్ల నక 
స్వభావో కుల యాహ్లాదముగా 
యున్నాండు. ఇంక నిట్రిన చే ములు గలవు. వానిని 
చదువుచున్న నపూర్చమగు దర్శన కౌతుక మానహీం 
పక మానదు. 


జూవీ వర్షించి 


ఇంక నుపమాచ్చితములల జూచినచో, నవ్వియు 
కా తగాచే 3 

కొత్తగానే యుండును. కాని యువి కొన్ని కవి 
క పనీద్ధయు బు -గాకపోవుట చే నంతరుచిగా నుండవు. 

చూడుడు. 


“అయమపీ ఖరయోషిత్క- గ్గ కాషాయమోపత్‌ .”” 


599 


క క్ర 
చంది 


అ సమించుచున్ను సూర్యకాంతి యాండుగాడ్‌. 
చెవ్రులలోని యెరుప్రువలె నున్నదని చెవ్పీనాండు. 
ఇచ్చట నొక వ్యాఖ్యానకర్త “అత న్యూనోసమూ 
దోషః త్న నృన్యః” అ _వానీయున్నా(డు. ఏదేవ 
మున్నను నియ్యది యృపశిద్ధమగుట చే నందముబెడినదె. 
మజియు +శీశటి (పాంతములయందు కొజుకం 
బడినట్లుంట నల్లని రోముయులతో గూడిన మేక 
తోలువలె నున్న దని చెప్పీయు న్నాండు. 
మలీయొకచ' 'ట పక్యపలాండుపాండు 
మధురచ్చాయాకిర స్తారకాః (పాచీనంకరయంతి '” 
అవం-గా సూర్యకిరణ ములు పండిన యుల్లి గడ్డ యొక్క 
కాంతులవలె సుందరముగా. బెలగా నున్నవట. ఇ3 

య లు 
య, పనిద్ధిగ పమ లింక న నేక). లున్నవి. “లూతా తంతు 
వితానవర్తులమితోబింబం దధత్‌ ” ఇచ్చట నూర్యబింబ 
మును సా లెపురుగుగూడువ లె నున్నదని చెప్పినాడు, 


“జాతాః 


“నిర్ము _క్షశేషధవలై రచలేం దమంథ 

సంతబ్ధదుగ్గమయ సాగర గర్భగా నైః 

రాజన్నిదం బహులపక్న చలన్మగాంక 

చేదోడు వలె స్తవ యశోభి రశోభి విశ్వమ్‌ 

ఇందు కీర్తులను పాములకుబు సముతోడను చందదుని 
ముక్కా ముక్కాలు? చేయగా  వానికాంతివంటి 
ననియు చమత్క_ రిం చినాండు. మజియు 


“పత్యాసన్నసురేంద సీంధురళిరనీ ఎంధూరసాం[ దా 
[రుణా 
యళత్తేజ స్త్ర సరేణవో వియదిః క పాచీన మాతన్వ తే” 


అప్పు డుదయించుచున్న నసూర్యకిరణములు దేవేం 
(దుని వావానమైన యేనుగుయొక్క_ శిరమందలి సిందూ 
రకశాంతివ లె నున్నవట. ఇవన్నియు గొన్ని న్యూనో 
పమలు గొన్ని యప్రనిస్థోపమాఖ్య దోవములుగై 
యున్నవి. ఇట్టివి సామాన్యముగా (౫ ౦థో“పనిబద్థ ములు 
ఇశాంగూాడదు, 


మ౭2ియు నీత) ఖా కాటిల్బ గాటు 
మలీంత కటిలగతి గలిగన యభఖి పాయయులుగ్నః ఆ; 
బిజుసులౌక్య సు తో నిండియున్నది. అప్టై?:ఇ 


వాడుకలో గొంచెమున్నను నీతండు చూపుంత కత్తి 
లముగా నుండంగూడదు చూడుండు. పళ్నామఘత్ర 
వామదేవ సంభాష ణమందు. | 

“సఖే వామదేవ! ఇయమ నేన పీయూాసతుషార నేకు 
రాసారనర్షి ణీ సుజన సం వాదకాతుక మేఘళేఖా పౌర } 
స్ట్యేనెవ నరుతా లోకనా భేన సవా శ్రీ క్రియతే” 

స్నేహితునితో మాటలాడుట యనెడి యుత్సాహ 
మున కెన్ని యారోపణలు తగిలించి యున్నాండో? 

“ దిలీపకులకుశలక 2 కల్పల తానవాంకుక్భగంభిభి 
రుదీర్యం తే కిసలయాన*” 

అనియు, దేవతలందటు శీకు నమస్కరించు చున్నా 
రనుటకు 

(కా సోత్యంప్క త్రివశ పరిషన్మాలి మాణీక్యమాలా 

బాలాదిత్య (పకరకిరణ నేర పాదారవిందే ”” 

అనగా భయము చేత గడ గడవడంకుచున్న సమ స 
దేవతల శరస్సునందలి కిరీటయులయందున్న మాణిక్య 
సమూహమ నెడె లేతనూర్భుల సమూవాముయొక్క_ కిర 
ణములచే చిరునవ్వుతోల గూడిన పాదపద్శములు గల 
వాండనియు సమ _్తరాతృసులను జయించినవా(డ నను 
టకు, 

“సమస్తాసురనఘూకచా కృష్టవీడా (సభసుభగం 
భావుకభుజః” అనయా సమ స్తరాకస స్త్రీలను బలా 
త్కారముా. గొప్పులంబట్టి యిీడ్చుట చెడి యాటల 
యందు మనోనారమైన భుజములు కలవాండనియు మటి 
యొకచోట “విష్యయెరా హియమాణస్య లోచనద్వయ 
ద్విపస్ప కోవి జనో వివేకమంకుశయితుం నేసే” ] 
అనియు జటిలముగా నలంకారభూయిస్థ ముణా నారో 
పణలతోం కెప్పుట యాతని కలవాటు. ఇది మాటల 
లోను పద్యములలోను గూడ నిండి నిబిడీకృతమైనది. 


600 


ఇకటిపగ్నతి 


నాటక శె లి కంత యనుగుణముకావని నా 
ల" స 
aga యము, 


ఇంక 


నాటక్రీయల కషీణ మెంత.,ఆఅకు వీనికి సరి 


యున్ననో నిచారింగయు, సా సాన్య నాటక ల క్న 
ములని న్నియు సరిపశ్రయే యున్నవి. నాందీసూ[ తధార 
(శ చేశ మును, 


వారిమాటలలోం గావ్యార్థసూచనయు 


విస్కు ంభాదులచే 

వధం యుద్దం 
శావవిష్లవం”” అనెకి నియమముచే ని ఉిధకర్మ 
పరిత్యాగ మును 


నంపూర్ణ ముగాల చేయంబ కినది. 


“నసార మైన ట్రయు “దూరా ధా నం 


జేయ(బడినడి, విష్కంభ 
వాల విష్రలముగా నుండి యున్నవి, ఇట్టి విపుల 
మితరనాటకములలో లేదు, ద్చితీ మాంకముననున్న 

వళ్ళేఫపకుమే ఢ  (ప్రసంగముతో  నిరువది పేజీల 
విష్కు_౦భ ము (వాయంబడీనది. నాల్టవ యంక పారం 
భమున నిరువదినోకములతో డానికి శెట్టింపు గద్యతో 


ఎలు 


శూర్పణఖామాల్యవంతు ల (వసంగముగల విహ్మ్కు_ంభ యఘు 


'గాయంబడినది. ఇళ్లే యయిదాఅంకయఘల మొదట 


నిరువదిక్షోకములకు తప్క_వ గాని విష్య౦భకులు నిలు 


ప6ంఒబడినవి. అంకాడుల విష్కంభ ములన్నియు కలి 


పీన నాటక మునకు మూడు "రెట్టుండును. ఇట్టి రచన 


' చాల వఏిసువుగా నుండుటయేకాక (ప్రదర్శనానగ్గా తయు 


|వ స్తున్యూనత యు తద్ద్వారా నాటకాఖిరుచి తద్ధటయు 

| గూడం గలుగును. కాన నీతని విష్కంభ దై స్‌ 

, మంతశోభాదాయకము కానేరమ. 

“య త్త తానుచికం కించిన్నాయకస్య రసస్యవా 
విరుద్ధం ఠత్ప్చరి త్యాజ్య మన్యధావా (పకల్పయేత్‌ ”” 
అకు న్యాయ ముచొప్పున నాయక్షునిక్షీ ర భంజక 

(మగు కథనుగాని హాస్యాస్పదమగు డానినిగాని మరి 

| యొకరీతిని మార్చి తద్విషయకమ నాయ కాపక రను 

.పరివారింపవ లెను. కావున నే రామాయణమందలి సక 
గ వృ ముల చాటునుండి రాఘులకు"చేసిన వాలి 


'వధను నాయకాపకర్ష శే వాకు వనియే యీతండు 


« మురాశే స్హృతీయఃపంథా 


చక్కు. మార్చి. (పగ క ముగా సగర్వముగా 
5 న్న | 

సరోవ సు గా ర". దిహ్నృకు తగునటుగా వాలి 

రె*ను క్ష ౯) జే సం TY జేయించి రంగము పె 

యుయు చూప రాకుండుట రణభూామికి రాముని 
® 

వాలినిగాూడ పంవీంచి వాలివధను గుహునిచే పక్ష 


టించినా(డు. ఇది యు క్లియు క్తము గా నున్నది. 
“నచాతిర సతోనస్తు దూరం విచ్చిన్న తాం నయేత్‌ 
రసంవా నతిరోద ' సల్‌ వ _స్త్వలంకారణామతై బాశ?” 
అనయా కథాభాగమును దూరమా జేసి .శాబ్ద 
బోధ కలుగకుండి నడుమనడువు సెన్దవర్గనలచే పాడు 
చేయరాదు అను నియమమున్నను |ప్రథమాంకమున 
దశరథవిశ్వామితుల (ప్రసంగము చే వస్తు దూర మైనది. 
అ) ట్ర పసంగయు చాలవజకు తగ్తించి చిన వస్తు దూరము 
కాశేరదు. (వథమాంకమంతయు దానితోనే నిండి 
నది. ఇళ్లు స్టమాంకమునకూడ నీతారాములతో విళ్ళీ 
షఠాదులు సుప్పకారూథుశె యయోధ్య కరుగుచు 
మ్యారమధ్య మున కనుపకిన వానినె్ల వర్ణించుట వారు 
వేసీన శంకలకు రాముడు సమాధానము ఈరీతి 
విశ్వగు ాదర్శ ముగా నంకాంతమువణకు వరి రించి నూట 
యేబడివర్కకు న్లోకముల నితివృ శ్రయున కనుకూలింపని 
వ్యర్థమైన గాధ వర్ణి౦“(బడినది. దీనిచే రసాదికము 
దూరముగా జేయంబడి మనము చదువునచె రామాయ 
ణమా? లేక దేశవర్గనమా? అనెడి 


సందేహము కల్పిం 
చుచున్న ది. 


ఇది యింత వి స్ఫృతిచేయుట కళంకా 
ధఛాయకము, నాటకీయచ్చాయ మే దీనిలో గనుపడదు, 
శ్రవ్య కావ్యములలో నై గాత్ర మింతిటివర్షన లుండవు, ఇట్టి 


విశయయము లెన సంభాషణల వలనను దీర్భ వర్షనల వల 


నను కవి త్రన పాండిత్య యు శు (పకటించుకొనుట తప్ప 

వేరు లాభముండదు, వని 
భముం ఇవన్నియు నభినయాన ర్మ 

ములు, ర౦గయు పెపఠ నానర్గ ములని గూడ ననవచ్చున్ను 


దీనినిబట్టి కవికి తాను (వాయునది. నాటకమను 


దృస్టియు దీనిని (పయోగానుకూలము-గా (వాయవ శె 


601 


6 ది క 
కత్రి 


నను వృష్టియు లే దని తేలు చున్నది. మణియు నాట 
కాంకములనతివి స్ప తయులుగా నుండవలెను. ఒకా)... 
కప్మాతకవు సుమారు ముప్పది లేక నలువదిపద్య మల 
కన్న నెక్కుడుండరాదు. ఈతని నాటకనుందన్న 
పాతకు నెండువందల న్లోకములస తక్కు_వగానుండవు. 
ఇన్ని పద్యముల చదువవలనివచ్చిన పాతధారికి ఎంత 
కష్టమో మనమే ణెటుయగుదుము. 
కాలమువా రట్టు చదువుటకు సమ్యుత గలవాశేమో? 
వారి నాటకదృష్షి కిని మన నేటి నాటకదృషికిని చాల 
టు ట్‌ 
నీవిషయ మంత చర్చనీయయు 


కాని చాటి 


భేదమున్న దిగాన 
శా నేరదు. 
“పాత స్త్ర) చతు రె రంకం జృహె మంతేస్ప నిరమః,” 


ఆను నియమముచొప్పున మూడునాలుగు పాతల 
కన్న నంకయున నెక్కు_డుండరాదని శా_స్టక రలు 
చెప్పలగా నె దారుపాతలవణకు సెట్టి మాట్లాడించి 
నాడు, ఇవంత దోషముకాదు, ఇట్ట బహ్బుపా(త 
(వవేశము కాకుంతలాదులలో గూడ నున్నది. దుష్యం 
తుని యెదుట శకుంతల మాట్లాడు నపుడు దుష్యంతుడు 
ఆతనిమం( తులు, శకుంగల్కు గాతమి, శాన శారోద్య 
తుల (పవేశము కాళిదాసు చేయించి"నా(డు. తక్కిన 
సంధ్యంగాదులు సంధులు, బీజబిందు పతా కాపకర్యా 
దులు సంపూర్ణ మగా నున్నవి. 


మజికొన్ని చోటుల వ్యాక రణసూ[ తములక్రు నూత 


ములే పరిభావలే (ఎ*యంబడినవి. ఇది. దారుణ 
కృత్యము. భా పాకాఠిన్య ముతోంచ్రాటు నూత్మపొయ 


ముగా (వానీన నద్దానిమాగ్దవము చెప్పనక్క. రళేదు. 


దీనినిబట్టి నాతి సామాజిక లందటు వ్యాకరణ పంకితు 


లని చెప్పంజూలముగదా ? కాగా నిట్టెరచన మో 


గ్యయు. చూకు((శు, జ 


“యదిందోర చ్చే తి వ్యసనముదయం వా నిధిరపా 

ముపాధిస్త్ర్తాయం జయతి జనికర్తుః (సకృతితా”” 

పె నధి *లేఖాంకితస్థలమం దున్నది . పాణినీయ 
సూతము, “జనికర్వు ౩ పకృతిః?” అం మూలము, ', 
అనం గా సమ్ముదుండు చందుని యువయానుదయకుల. ! 


ననుకరించుచు తాను/గాడ వృద్దికయయల నందుచుం".. 
Sr 


టకు _జన్య్వజనక భావస౭బంధ మే 'కారణమనుట కింత 

జనక భా J 
శమపడినాండు. మజియొకచోంట గో పకృన్నక రి శ 
త్ర ఆంకా ర | 
(పాయ క్రియాఫలవతోవిధీన్‌” *అ;ఇెవ్పీయున్నా6ండు. స్ట 
వీనిమాూలము స్వరిత జత; కరగి పామే (కియాఫలే”” s 
మజియు 
(బావ్నాణోవి స్థానివద్భ్భా వేన క తధర్శం నవిజహాతి”” 


అని చెప్పంబడినది. “విశ్వామి తోయం 


అనిస్థానివద్భావ పరిభావను వాడియున్నాండు. ఇట్టివి | 


(పయోగించినవో నిచికూడ నొక శాస్థ్రం గంథమువలె ఏ 


నగును. మటికొన్నిచోటుల _శ్లేషలు గూ థార్థ ములు 
రెండు మూ(డర్థ ములు వచ్చునట్టి రచన చేశ 
"కావ్య మనివీంచినా:ను. ఇసు నాటకఫావ కాక 
కూర్చు కారి 


సపెటుకు 


(శవ్య కావ్యఫాపషలో (వాయుట చేతను, 
న్యము చేతను రసానుగు | వృత్తులు “నాటకీయ నియ 
మములు లేకపోవుట చేతను, ఉప హాద్యలంకారము లప్ర 
నిద్ధములు గాం జెప్పుట చేతను, జటిలయమలగు న(కసంభా 
షణల చేతను, చాటశకాచారయు కాని విషృంభక 
నన స్రముల చేతను, వ్యాకరణనూ[తమఘులే చొనుపు 
చేతను, ద్వ గ్రష్థిగావ్యమందువ లె కనక న 
వచ్చులాగున నచ్చటనృట్మహాయుట చెత్‌ను, మురా 
ేస్తృతీయఃపంథా” యని పెన్షలనుట వాడుకయెనది. 


ram 


వ్యాసపరిశీలనము 


ఉ. భా. ప్ర, దువ్వూరి సూార్యనతా కోయుణనరా ర గారు 


గడచిన శ్రావణమాస భారతిలో “ కవిత్వకళ స 
అను విషయయు సె కేనిస్థలం (శ్రీరంగాచార్యులనా లొక 
వ్యాసమును (నాసినాము. అం “దెట్టివాండుకవి ? దేనిని 
కవిత్వమనవ లెను ? "నేటి కవులలో నెన్వరి కవిత్వ 
మునకు *భారతి చేతోడీయవ లెను? ” అను మూనువిష, 
యములు నిరావీంప(బడినవి. వీరి క్రీవ్యాసయు (వాయు 
టక Richard Aldington గారి వ్యాసఘు 
చాల సహాయము'చేసినట్లు (వాసియున్నారు. _ ఎవరి 
యూావా లెనను తత్వార్గము "తెలిసికొని యితరులకు. 
చెలుప్రుటమే ముఖ్యక_ర్హవ్యముగ దా! ఇట్టివిషయముల పె 
నెవరియభి ప్రాయములను వారు నిరా క్నేపయుశా దెలుప 
వచ్చునని నే నీవ్యాసమును (వాయ (పారంభించితిని. 

"వెంత్సముపై వీరి వ్యాసమందు గద్యకవిత్వమున శే 
(పా ధాన్య మోయవ లెననియు(,బన్యక విత ములోమంచి 
లేద 9ియు6 దేల్చినారు. అందు వారు ముందు “కవి” 
నిర్వచనములో శ్రైల్యార్థవ (పతిభలు కలవాండే కవి 
యని చెప్పుచు కవులనుకొనువార౦ందరికి నట్టి యార్జవా 
దులు లేననియు *తమ చేత నైన ట్లితరుల భావములను, 
అనుభవములను, మరల వర్ణించుట వారివాడుక. వారి 
పదములు ఎరువు తెచ్చికొన్నవి. అది కళ కాదు. కవిత్వ 
ముకాదు”” అని (వానీయున్నారు. అక్షరళః “ఇది 
నిజమేగాని కారణము లేకపో లేదు” అని యు,పూర్వవా 
సన దురత్నికమయు అనెడి నమ్మిక చే వారిలో భావ 
పదైక్యములు కలి గానని చెప్పవచ్చును, 

ఇందుస కారకులు సంస్కృత లక్ష్షణక రలు, 

(గబంథ ములనుగాని, యుపకావ్య (పకర:ః* భాణా 
దుల: "గాని కవులు (వా యవ లెశన్న తత్వూర కృతుల 
ననుసరించి వీరు కొన్ని నియమముల పాటిపవ లెని 


నియమించినారు. అక్ష యొక మహా కావ్యమును (బాయ 
వలె నన్నా 

(4 నగరార్భవ శ్రైలర్తు చం[దారో్కోదయ వర్ణ నం 

ఉద్యాన సలిల (కీడా మధుపాన రతోత్సవాః, 

విప లంశ్లై ర్వివా ెశ్చ కుమారోదయ వర్ష నమ్‌ 2 
ఇత్యాదులలో చే శెండుమూను లేకున్న చే దోవము 
లేదు గాని మిగిలినవన్నియు తప్పకుండ నుండవ లెనని 
నియమించిరి. ఈ వర్ణ నల6 దవ్పీ (వాయుచో దోవ 
మున్నదని గదా మనపూర్వకవుల యాశయము. ఇంక 
భారత కాలమునుండియం. నొక విషయమునే పదు 
గురు వర్శింపక తీరశపు డే యిద్దరుముగ్దురు కవుల భావన 
ములు స్వతంత్రముగా నుండునో గాని మిగిలినవన్ని యు 
ననుకరణములు కాక తీరదుగదా? ఇళ్లు యొక న్లీ)ని 
వర్ణి ంపవ లెనన్న శేశాది శిరఃపర్యంతమున్నుు వర్ణింప 
వళలెననియు, నందు నుపమానరూసపశకాది భావనలో 
న్మప్రసిద్ధ, న్యూ నాధిక దోషముల దొరలనీయక వర్ణింప 
వలసినదిగా నియమముగదా ? దీనిచే నింక “(మాలు 
చందులు, ఉత్సలాతులు, దృక్సందికోలు, అలికుంత 
లాలు, బింబోస్థాలు, కుందరదనాలు, కంబుకం థఠాలు 
నవ్య ' 


వెన్నెలలు, హరిణేక్నణాలు, కుచాదులుు మృణాల 


కోకిలస్వరాలు, చెక్కుటస్థాలు), (భూచాపాలు, 


బాహువులు, గగనమ ధ్యాల్కు సాసకమలాలు, తిల 
పుపష్పనాని3 లు, ఆవ ర్తనాభులు, వెకతశోణులు, 
రంభోరులు, పాదపద్యాలు, లతాంగాలుు తటిల్లతాం 
"గాలు వళిసోపా నాలు మత౦ంగజగమునాలు, ఇద్ద 
వన్నియు త ల్తత్సఏనస్ధ ములగుట నందణ కవిత్యమం 
దును వొరలనలసినటే ! అందువలన నే నేడిట్లిపద ములు 
వాని యారోపణమందలి ంకంద ఘమునుగూడ. 'భోంగొట్టు 


౨3 


చ౦ద్రిక 


కొని యుప మేయార్థము మాత్రమే చెప్పుకొననలసినంతీ 
యసస్యూములోనికి దిగిపోయినవి. ఇందునల్ల పదైక్యయు 
తప్పదుగదా | 


ఇళ్లు గాలిని వర్ణ ంపవ లెనన్న శై త్యసారభ్య 
మాంద్యములను గుణ్యతయము వర్ణించి తీరవ లెను. 
దానికై సంవిధానెక్యము కవులలో రాకమానునా ? 
మచి యొక పురవర్ణన చేయదలచిన (చావ్మాణాది 
చాతుర్వ్యర్భ ములను వర్శించుటయు, నావెనుక మేడలు, 
వేశ్యలు, గుజ్జము ౪, చేనుగులు మొదలగునవి తప్పక 
వర్ణి ంపవలె ననుచుండ గుతీకలవా శెవ్యర్తి నిబంధన 
ములు మాన(గలరు ? ఇట్టిపట్టుల నెవ్వరెన స్వతం 
(తించి (కొ త్తపోకడగా నవో్యోపమాన రూపకములు 
కల్పించి [వాయుచో నాకావ్యము దుష్ట మే. డాని 
నిండ దోషములే! వాండు కుకవియీ! ఇంక దానినెవరు 
చూచి సంతోషింతురు ? 


ఇళ్లు కావ్యమున నాయకుండు ధీరోదాత్తుండే కావ 
'లెనన కృతిభ ర్వ లనందణను ధీరోదాత్తులను జేయు 
భారము కవులు వహింపక మానుదురా? అప్పు డాశని 
గుణద్యోరన క్రై కల్పించు సంఘటలన్తన్నియు సమ 
ములు కాకుండునా? ఈ విషయములు బాగుగా 
originality ఒక భగవంతుని 
యందు దప్ప మరెవ్వరికిని లేదనవచ్చును. లోకమున 
మహోక వియని 


నాలోచింప 


సేరుగన్న కాళిదాసుని కవిత్వమున6 
గూడ నగ్నిపురాణానుకరణము లెన్నియో యున్నవని 
విమర్శకులు చెప్పుచు నేయున్నా్నారు. ఇంతకును నట్టి 
యనుకరణము స్వ(పతిభావిశేషభూపితమై యానంద 
మిచ్చునప్పుడు కళ కాకపోదు. మార్చులేక పూర్వ 
కవులభావముల నే యనుకరించిన, అతండు కవి కాక 
పోవచ్చును గాని యనుకరణము పూర్వులదగుట చే 
ననంగా (పూర్వ కవిభావమే) కాన నది కవిత్వము 
శాకపోదు. మలీయు--- 


గ ల 
((తఏన పదవిన్యాసా సఏ వార విభూూతయః 
జాం) 


తథాపి నవ్యంభ వతి కాన్యం[గథన శాశ్తీలాం 


లాకు ణికుల 
“అ సాత్స దాదయమర్శి" బోద్ధవ్య 


wae కా కపద ముల 
అన్న ననుసరిం చి Gb 
సృష్టించుటగాని , 


ఇతీళ్వరనం నైక CHE శి *” అను నియమము ననుసరింపక 
వర్గ: ములుదీయుటగాని నవ్యతకు లక్షణముగాదు. నేటి 
కరుదుగా చాడంబిడీన పదములనేర్చి మృదుసమాసము 
లతో సార్ధకము-గా నుప నిబద్ధించుచో నదియే కూర్పులో 
(కొత్త కు అట్లనుకొనిన్ల నాయడు “చాణో చ్భిష్ట్రం 
జగత్సర్వం ) 0 అన్నమాట నే యనుసరించి యుచ్యిష్థ 
భాష (వాయ'నేల యని మానినచో వాజ్మయ మే 
మగునో ? ఇట్టి వృష్టిలేక నే శ్రీ/+రంగాచార్యులవారు - 
(“మన హీందూదేశమంతటను 
కాన్య మొక్కు కుని మనయాం[ధభాషలో నున్నదా ? 
వేలుమడిచి చెప్పుడు చూతము ? ”---అని దచాయించి 
నారు. దీని యాథ్యర్థము (గ్రహించిన చే భావలో వీ 
రిట్టై గంథమును జూపగలరో ? అన్నివిధయుల నూతన 
మార్గములు మనోహర భావములుగల కవి త్వ ము 


(ప్రఖ్యాతిగాంచిన 


పూర్వకవులలోంగూడ నుండుట చేత సే 


యమూల్యము లైన నియమములతో బయలుదేరిన నేటి 
కవిత్వము _పెకి రాకండుట తటస్థించినది. మన (పాచీన 
కవుల పెద్ద పెన్ష గంథములలోే కథాభాగము విడిచిన 
నక్క-డక్క-డ వ్యాసక ర్హగారు నిర్వచించిన సరియైన 
కవిత్వము లేకపోలేదు. కాని 8 విత్వభాగ మొక 
వంతును గణయతి! పాసబద్ధమగు కథాభాగము నూరు 
వంతులుండుటచే పీ రిట్లు పైమాట ననంగలిగ్గిరి గణ 
యతి (పాసబద్ధక థాభాగమంతయు కవిత్వ మే యను 
దృష్టి మనపూర్వక వులకు శేటికవులభో తత్సదృృశులకు 
గూడ నుండుటచేత నే చీపురుపుల్లమూోదను పొడుము 
కాయలమిదను జెప్పెడి యాశుధార ఎంతయు గవి 
త్వ మైపోవలసి “చ్చినది. ఇందున ననే రవ్వంత 
యాలోచిం చినగాని భావాదులు సగోచరింపని కవిత్వము 


౨౦౮ 


హ్‌, 


(కొ మార్పులో దిగిన నట్టిదానిని సే 
కవిత్వము ? ఇదేమి నృ _ట్లేయు | వీనేేయప్పక వియు 
లక్షణము చెప్పలేదే? దీని కర్గమే 
ఆగొడి రకములోనికి దిగిపోయినారు, ఇందులకున కార 
ణము లేకపోలేదు. నేటి కవిత్వమునకూ డా వీరన్న 
కవిత్వపుసంపద గలిగిన కవిత్వము చాల తక్కు, అ 
ములేని భానకి విత్వ మెక్కుడగుటచేత నే యీ వాడుక 
పడినది. కాని చిరకాలమును౦డి పెజిగపోవుచున్న 
కవిత్వారణ్యమందు (కొ _ర్లదారి వేయవ లెనన్న తుక్కె_ 
కువ రాక మానునా? కాగాం _వాచీనకవులలో 
“కవిత్వమే లేదు” అను వీరి యఖ్మిపాయము నాకు 
నచ్చలేదు. 

మరియు వ్యాసక ర్హగారు పండితదొరల యభ్లి పా 
యముల [వాయుచు ((వారు గణముల నే (పతిబంధక 
ములన మనకు గణయతి | పాసలన్నియు6 గలిసి భావ 
(ప్రకటనకు (పతిబంధకములని వేరె చెప్పనక్కరలేదు” 
ఇది వీరి స్వం తాభిపాయము 
4“ యతి పాసలు మనో 


అని (ానీగారు. 
శాయబేలు! కాని మరల వీరు 
వారాభి పాయముల కడ్డువచ్చు నెడ విడువవచ్చును”” 
అనెడి రాజగోపాలరావుగారి మంచిసలహానుగూడ 
తా మంగీకరించి యుదవారించిలే ? ఇట్లు మరల పోయి 
పోయి (గణ యతి (పాసలున్నయెడల పనికిమాలిన 
కావ్యముకూడ మనలను తల యాడింపజేయును”” 
అనియు [వానీనారు. 

వీీ యీ మూడభి పాయములనుబట్టి చూడ మొదట 
యతి పాస అనవసరమని, రెండవసారి యఖ పాయ 
(ప్రకటన కడ్డునచ్చునపుడు 
మూడనసారి యతిపాసలలో సొంపు కొంచెమో 
గొప్పో ఉన్నదని మూడురక ములు గాం నేల్చినారన్న 
మాట, యతి వాసలలోంగూడ స్వల్పానంవ ముండగా 
వీరనిన Vers labre అనెడి పూర్తానంద దాయక మగు 
కవిత్వమున నీ స్వల్పానందముగూడ పాటించిన నీ శెం 


విడువవచ్చుననుకొని, 


వ్యాసపరిశీలసము 
డును గలసి (బ్రహ్మానందము కలుగజేయు సేపూ ? 
అప్పుడు యతి పాసల పాటేంచి తనన తన క వత్వ్పము 
చెప్పుచు పద్యక విత్వ మునకుంగూడ కొంత తౌవిచ్చిన 
చాగుండును గదా ! అదియు. గాక యిందు సత్యము 
పరిశీలింపక గణములే యఖ పాయబోధన కడ్డు వచ్చు 
చున్నవి కనుక వానిని త్యిజింపవ లె ననెడి దొరగార్గ 
యభి పొయము శిరసావహించి వానితో ౮బొటు యతి 
(పాసలనుగూడ విడిచి పద్యకవిత్వము నే గంగలో 
కలుప్రుటకంటు భాన పకటన కడ్డువచ్చునపు డే యతి 
(పాసలనుమ్మాతళు విడిచిన దోష ముండదను గోపాల 
రావుగారి మతము 
నుండునని నా యూహా, అశ్లు కవులందబును జ్యాగ 
లతో (వాయుచున్న పేరైన (గంథము లుదయించు 
టలో సందేవా ముండదు. మటియు వీరు * సంస్కృత 
(గ్రంథములు (పపంచమందంతటను పేరు [మోయుటకు 
కారణము యతి_పాసల నిర్భంధము లేకపోవుటయే ”” 
అని చెప్పినారు. ఆం్యధమున నున్నటి యకరసాజాత్య 
రూప యతులు మాత్రమే సంస్కృతమున లేవు గాని 
యతియే లేకపోలేదు. ఏయే వృత్తముల శేయే 
స్రానయుల నెన్నెన్ని పట్టుల సంధి విరుగన లనో 
యచ్చట తప్పక సంస్కృతమున విరిగి తీరవలయును, 


నా(శ్రయించిన సమంజసముగా 


దినివే రు “యతి వ జ » అ 

వా మ సంజ్ఞ కః అని చెప్పు 
కొనినారు. ఇది నిర్బ్భంధమే. ఇంక (పాసలుగూడ 
నక్షర సాజాత్యమునే సూచించును. 


ళ అంత్య పాస, అను పాస, ఛేకాను పాస్క సత్యను 
(పాస ఆని యింక న నేకములున్నవి. కాని, యిట్టివి 
తప్పక వేయవలనినవి గాదు. తెనుంగులోని యతి కివియే 
దారి చూనీయుండవచ్చుకు. కనుక నివి లేకపోవుట 
చేత నే సంస్కృత గంథ ములకు చేరు వచ్చిని'దనుట 
మ్మాతేము వింతగా నున్నది. అంతకన్న (ప్రథితులై న 
(గ౦థక ర్హలకు 


శ్రీ రంగా చార్యులుగారు  సెవ్బీన 


9X 


చ౦ డ్రిక 


ట్లార్భన (ప్రతిభాశై లులు పుస్కుళ ఏ గ నుండుట చేత నే 
వారు మహాకావ్యముల (వాసిరనుటయు తన్లూల మున 
తర్చగింథములు లోక (ప్రథితము లగుటయు సంభవించిన 
దనుట చాలమంచిది. మతియుో ఆంధ దేశమున 
నింటింటను కవులే. ఇట్టి కావ్యయుల పెచ్చు పెరుగ 
కండ( జేయుటకు దివ్యామృతమువంటిది /€78 Liber” 
అనికూడ (వాసీనారు. ఇందు రంశాచార్యులవారు 
సత్యమే పలికినా రనవ లెను. 
నమృత మెట్లు చావు లేక్షండంజేసి బలమునొసంగునో 
యీ Vers liber యింటింటంబుట్టి పేక విత్వమున్లే 
యభివృద్ధి నందించును. ఏమందురా ? ఇప్పుడు గణ 


అందళ్లి పాయ మేమన 


యతి (పాస వృత్తాది నియమము ల నేకము లున్నఫుడే 
కవితా [పవావాము. వెల్లి విరియు చుండ తన్నియమ్యుల్తు 
లేకుండ భాషా _పాళ స్త్యములేకండ కవిత్వము (వాయ 
వచ్చునన్నచో నప్పుడు కవు లింటింట నే గాక యన్న 
రోడ్లమిదను, నన్ని షాప్రులలోను, బజారులలోనుగూడ 
బయలుదేర నలనీనదే. అప్పుడు ఫుల్ల మ్మ వెంకమ్మలు 
గూడ ఫువ్యల కవయి[తులే. ఆ రోజులలో కవితా 
కాంత పదివేల శకీకీషపాదములర్తో చిందులు [దొక్కి- 
న దన్నమాకే. అప్పు డితీరులు తౌము కవులమే యని 
(వాయుదురో స్వప్నృమందుగూడ కవులము కామని 
మానుదురో శ్రీ వాగే విన్నవింతురు గాక. 


మత్రియు (తాను తలచినదానిని తౌలఎ చూచిన 


దానిని స్పస్ట్రముగ తనకు దోచినట్లు పర్శించుకే శైలి” 
ఇయ్యది 
—3 


అని శైలి 

చాల లోకవిరుదయుగా నున్నది. 
థి 

నకును శైలికిని చాల దూరమున్నది. దీని సరియగు 


స్వరూప మును  చెప్పీనారు. 


స్వరూప మేమన- (“యా పదానాం పరాన్యోన్యమై తీ 
శ మ్యేతి కథ్యతే. రీతిర్నామ గుణాళ్ళిస్ట పదసంఘటనా 
మతా” అనెడి శ మ్యారీతుల సాంకర్య మే శ కిస్వరూ 
పము. అనలా పద మై త్రి.క వికూర్చులోని చేర్పు. ఒక 


కావ్యము శైలి పరిశీలింప న లెనన్న “అందలి పద ములు 
కుంటుచున్న ది లేనిది గణగ్హన్తుక యున్న డె లేని, దాం 
పత్య విరహితపద సమాసములున్నది లేనిది, మారన 
మున్నది లేనిది” చూడవ లె నే గాని పె వారి యుర్లాశ మే 
శల దానివే పరికీలింపవలె ననుట యసంభవము, 
మజియు- ( కవిత్వము పవ్యరూపముననయినను వదన 
రూపమ్మునె నను నుం౦డనగున్హద్తి మనలో చాలమందికి 
తెలిసినట్లు లేదు.”” .అని (వాసినారు. ఈ విషయ 
మందరకును బెలినీనదే. “తెలిసీయు గ ద్యమందుకం కొ 
బద్యనుందు చెప్పరాని సుఖ మెద్ది మో యుండుట చేత 
లోకులు గద్యముకన్న పద్యము నే యాదరించుచున్నా : 
రనన లెను. చక్కని యొకపాట పాడునపుడే యేడద్బెడి 
బిడ్డ హాయిగా నిిదించుచు న్నాడు. ఒకపద్యమును 
నూదునపుడే పాయు. తలనెత్తి యాడు 
పద్యముతోోబాటిందు హాయి కలిగించు 


జక్క గా 
చున్నది. 
సంగీతమున్నును, నయ్యది పద్యముతో జాని పాటతో 
గాని. కలినినప్పు డెట్టి యాన౦ద - మియంగలదో 
యట్టి మహానందమును గద్యముతో. గలసిన నీయ 
జాలదు. ఇట్లాబాలగో పాలమునకు న్వేచ్చగా తిరుగు 
నపుడు వారినోళ్ల నుండి యెొస్టయో గణ్మపాసల నను. 
సరించిన పాటలే వచ్చునుగాని గద్యం జదివి సంత 
సించువా రరుదు. వేయేల,| పకృతిని చూచి (పముస్థ్యలెన 
వేదర్జులందణును నాదెని పద్యరూపమున నే బు గ్వేద 
మును పాడుకొనిరి. అదిగాక గద్యముకూడ కవిర్వ మే 
యని యిప్పటి కుదయించిన లక్షణ (గంథములన్ని యు 
జెప్పు చుండ నేయక్షరనె రాస్యులకో తెలియక పోన 
చ్చును గాని, మిగిలిన వా రందఅికుః దెలిసీయే యుం 
డును. కనుక చాటినుండియు తెగు తెంపులు లేక 
బయలుదేరిన పద్యక క తము నణ6౫గ ((దొక్కి= గద్య మే 
(వాయన లెను. అజే కవిత్వమన నెన్నటికిని జెల్గదు, 
అదియు. గాక వీరు చెప్పిన ట్లార్చ నపతిఖాళై లి పారి! 


~9౬ 


వద్ధ గ్యమగల కవిత్వ ముండవ లెను-గాని యది పద్యమైన 
*మి? గద్య మైన నేమి? ఎట్లున్న న 


ప్పుడు సహృదయులు 
సంతోషింప వలసినదే ! 

మొ_త్రముె నాధునికులలోలహూష గొప్పవా 
_రండవచ్చును. వ్యాసక ర్హ-గారికి నచ్చినవారిని వారు 
జూప నితరు లితరుును సూచింపకపోరు. మనము 
(ప్రాచీన కవుఎలో చేమ్మాతము కవిత్వమే లేదని వారిని 


విడిచి శ్రీవారు చెప్పినవారే కవులని శిరసావహిం 


వ్యాసపరిశీలనము 


తుమా? ఇట్టి విషయముల నిప్పాశ్నీక మగా నాలోచించి 
వాబ్శయమంతయు. బరిశీలించి యుదారాదర్శముల 
తోడను, మంచిమార్షములతోడను బయలుదేరుచున్న 


- ఆధునిక కవితగమును, తద్వారా తత్క_వులను మన్నించి 


బుజ్జ నెత్తుసరికి వాళ్లే రాళ్లు రున్వక, బుజ్జ్య బద్దలు 


కొట్టుకొన్నను నర్గయు తెలియని భా వకవిత్వమును 


. తద్నారా తత్క_వులను నిరసించి సంతోషించుటయే 


సరసమని నా మనవి, 


[ భ్‌ పొద, 


(శ్ర, పరమగురు చకణారవించయుగళ చిరవరినస్యా సమాసాది తానైక్టిన 


టూ. z అం జాకి, 
న న్న! 
దే, జె 
క. 


* 0? 


వేదాంతపిపీః ఆ థురీణా !! 


సమస్త న్‌ విజయ తృిజగ .దంగస్థలీ నృత్యన్నిజకీర్నె నటీకర్ణ కుండలీక ఖో 


రవి శశ ముండ లా!! 2, చై 
వట చ. 


నిభ ఖలానర్థన్నిన స్ట పూరక 


పద్మఫొదాది ప ప్రవేశించి ] 


కరమాను 


ఆని 


గక 
~~ 


దా విర్భావలక్షణ పరమ పుకుపా ర్థానన నీ 


సాధనా పైత జ్ఞానవిజయ పరగ్థినసన్నా !! జై, 


(శ్రీమగ్చన మహాొంస చకివాొ 


wee 


కొం కా ఆలీ 
రాజ య సీ! 


కాచార్య శంకేరగురో 11 


) విజయ స్వ, 


[ విజయదుందుభులు, దేవదుందుభులు మో గును ,శంకరు డాకాశనూర్ల 


మున పీయాగనుండి నూహేవ్య పురము చేరును ] 


సంక: ఆహా! ఏమి యీ ఉద్యా నవ 
ఘుల అందము? ఇట్టి రమణీయపి డే ముల 
వ. ౧దముతో కలిసి కూర్చుండి చేదాం 


కగోని స్టైలో మునిగి మహానంద మనుభవిం 


Stren జన్మము ఇడా 


BR meres; న్‌ ఈ 


[ర్స మాధ్యాహ్నోక కృత్యము 
x నెర వర్చికోని నుండన పండితుని గృహా 


శంక? _.... ([పోవ్చచు దారిలో ] అన్నా! 
నిరా రెవ్వరు? 


దాసీలు: _ అమ్యా! మేము ముకన 
పండితుని దాసీలను. సీకములు తెచ్చుటకు 


శంక ఆ పండిత వర్యుసి గృహ మె 
క్కడత ల్లీ"! 
దాసీ: _ అయ్యా! ఆతనిగృహాము గ్షెది 


చెప్పక్కరలేదు. ఈ వీధినిపొంము. 
పోగా ఏగుమ్ముముదగ్గర నాం కట్టుకొని 


అస 


సాస్టకాల rhe న జ చిలుకలు 


“వేదము పృమాణనూ? ప్రత్య క్షుజ్ఞానా 
గులు పిమాణమా? ఫలము నిచ్చు న 
కర్మా! శేక పరమాత్ము జా? ఈ కనుపిం 


- యాం 


ఉ+0ందూసు9దరి 


చు జగత్తునశించునదా? స్ఫి స్థిరమైనదా? అను 
చేభాంతచర్చ ఉం డసల్నుయుండుకో అదే 
ముండనసండితుని గృహము గా నెరుంగు 
డు స్వామి! 
శంక: అమ్మా శెలన్ర- [అచ్చటకు 
పోయి] ఆబో! ఏమివీని వాజ్మాధుర్యము? 
ఓవళో! తలుపు తీసిలేదే ? ఎట్లు లోపల 
ప్రవేశించుట ప Td అ నో 
యోగశ కి చే లోపల పి వేశితునుగాక 
( ప్రవేశించి ]౮హో! భూతలమండనుడగు 
మండనపండితుని గృహవమాయిది? ఇంద)భ 
వనమును మించిన దే? 
[ ఇంటిసాగసు చూచుచుండును ] 
[ఆనాడు మండనపండితుని యింట 
పి పై తృకము. అందు భోక్చలు వ్యాస జై మి 
నులు, వారిరువ్రరకును మండనుడు] 
చరణం పవిత్రం వితతం పురాణం 
యేన ఫూతస్తరతి దుష్మృకాని 
తేన పవి కేణ కుద్దేన పూతాతి 
పాపాన మరాతింత రేమ, 
శుక్ళనునిజ్యోతిరసి 'కేజోసి జేవోవ: 


శంక; [వారిని జేరి) కలాల ష్య 
స్యాస 
ర 
జైమినులాః నమోగురుభ్యోన మూ 
గురు భః 


వ్యాస జై మినులు; _ ఒహో, బల 
డా! విజయీభన, నాయనా! యిటుకమ్ము 
ఆ అఆసనమువై కూర్చుంకుము 

ముడనుడు;.__[శొజకొఆ చూచుచు] 
ఎక్క_డనుండి ముండీ! నాకిప్పుడే దాప 
రించితివేమి? 

శంక: __కంఠమువ ర- కే ముం డిన 
య్యా? నేను, 

ముక: నాచేత నీదారి అకగబకి క్షి 
గాని, నీ ముడన విషయ మక్త్షుగబడ లేకు, 

సంక: [ 'వెంకితనముగా ] అట్లవా! 
ఏతే దారియేమైన నీతో చెన్సినదా? చె 
ప్పువరకు దారినే అకుగుము! 

మండ: [మండిప పడుచు] వమిపొళరు 
రా! చారి నీయన్నుముండ అని 'చెక్పివది. 


"తెలిసిన దా 


0; __ [చిరునవ్వుతో] ఏీళళిళ్‌అదా 
కథ? నీవ దారిని అకుగగా ఆదార నిన్ను 


సవితోత్వనా త్వచ్చిదేేణ పవికేణ స్య చెప్పుచు es అని సీ 


వసోస్నూర్యస్య రశ్శిభిః ఫి 
(అని పఠించుచు త్రల వంచుకొని కాళ్ళు 
కడుగుచుండును] 


తో వెప్పినవట య్యా! చెప్పవైతి ప? 


ఖా 


అట్లనా? 
ముడ;:-__ [ నిప్పులు కక్కు. చు] పో 


Mr కీతాకిముసు ౫, 

శంక: [గర్వము గా] సుకా, పీతా, 
అశుచుస్నా వా? అబ్బెబ్బే! కొల్లు పచ్చగా 
ఉండదయ్యా వెరిపాడా? తెల్ల గాఉంకును 
ఈమాత్రము తెలియదా? 

"మెడ, __ ఓరీ దొంగసన్యాపి! 
గు కూడా నీ వపంగుదువ్ర కా? 

_ శంక, _-ఆయ్యోచాబు, నేను రల 


క్‌లుకం 
fF 


కాదటయ్యా ఎకిగినద్రి, స్వీ పచిఫూడా 
ఎరెగి నవాడన్ర. చాలా ఘశుడవ్రు. 
వుండ: __ అయి! ((మతోజాత్ర; క్‌ళం 


బాలీ లేకున్న ఈ చీలాపన లేమిరా? 
605! మత తెశి=ఐనొవలన్క కళంజూళీ, 
ఉల్లీ పాయలు తినువాడు జాతః=పుట్టినాడు, 
అసి అనుచున్నా వా? నిజము చెప్పినావ 
య్యా! తప్పేమున్న ది? నీవు ఉల్లిపాయలు 
తినువాొడన్ర గాన సీకూ అట్టివాడే కలిని 
నాడు? “ఆత్మా వై పుతునామాస్కి, కొద 
టమ్యాూ మరి? 
మండ..ఓరీ .పశువా! పెద్దగాడిద కూ 
డా మోయలేని బొంతను మో యు చు, 
. శిఖాయజ్హోపవీతములను తీసివేసి తివేమిరా? 
ఈ 'శెండును బరువ య్యెనా యేమి? 
౦కే? ఓకి దుర్చుద్ధీ! విజనే, నా బాం 
త య, సంది కూడా మోంయచే 


హిందూసురిదరగి 


లేడురా పకువా! శిఖా యజ్ఞోపవీళములు 
నాకు బకువని త్యజింప లేదు. వేదమునకు 
బకువని తీసినా చితిని, తెలిసినడా? వ్‌ 
ముక: పోషించుకొన తేక పం డా 
మును వదలిన నీ బ్రహ్ముజ్ఞాననిష్థ వడ్చినట్లు 
న్నదీలే, ఈ జ్ఞానము కనవా శిషుర్థిఅకం 
పుస్త క కొల్పించే కొర యే సజ్జా? 
అట్టిశాని సికను చెప్పుకొనవ లెనటరా* 
శంక: పీస్‌ అలనుక వె వైగురుళు కూ) 
ష్‌ చేయ లేక్ట కొంపకు చేరి స్త్రీలను శ్‌ 
చున్న న్స్‌ కర్శనిషస్టముదు నివన స నా 
బ్రివ్లా ఇనప యెంత లే? 3 
ముడ?___%ీక్‌ మూర్జుడా! లొమ్మిషినెల 
లు స్రీ గర్భముముడి వారు కనిపెం దగా 
పెరిగి తిరిగి వారినే సిందించుటకు సీక్స నే 
కెట్లాకుచున్నదిరా వాపీ? 
శంక: ఒకే! దాసిశేమిగాని పుట్టినది 
మొదలుకొసి మొవరి స్తన్యము త 


క్షే శ్రీ ఫె సానమునుుడి పుట్టితివో ఆస్థానమునే 


కామించువు, వాతృకలగు (స్త్రీలను పశు 
వృవతె పే మిిచు చుం టి 
కి ర్శబజడుడా! 


నేమి రా? 


he స్మా న 
చేతాన్న లను తసజించిన నిన్ను ::ఏీరవ+ 


ఓీీందూసుంగరి 


ఛలో శంకర మండను లిరువ్రరు నుభయ 
భారతి మధ్యవర్తి త్వమున నముహోచర్చొలు 
సలుపుచుందురు, ] 
ఉభయ భారతి: --_-[ఒకనాడు లేచి] మ 
హాత్సులారా? నాదొకమనవి. నేనిట్లు త 
మతో పాటుగా నుండిపోవుచున్న నాగ్భ 
హాకృతశ్యములు అడ్డుచున్నవి. కాన నే ను 
మొ యిరువ్రర మెడలలోను రెడు పూల 
దండల నుంచెదన్సు ఎవరిమెడలోదండ వొ 
ఉన వారు 7లిచినవారనుకొనుండ్కు నేను 
"వేళకు మోకీరువ్రరకును వంటచేసి మిమ్ము 
వీలిచి తీసికొని వెళ్ళెదను, 
శంకరుడు: __ అమ్మా! మోచిత్తము, 
[కభయభారతిపూ 
వేసియింటి శేగును] 
బ్రరున్రరకును వాలకాలము వాదో 
పవాదములు జరిగను. ముండనపండితుని 
మెడలోని దండ జాడిపోయెను. సభ్యులు, 


జయము శంకళునిదనిరి. దేవతలు పూ 
లుచ లి రిం 
మండ'__శంక రా! వాదభయంకళా! 


ఉభయభారతి ఫమయపీకారము నేనోడి 
లెని, నేటినుండియు నీదాసుడను, 

శాని నాదొకమనవి, నేనోడిలినని 
విదారపడనుగాని నాగురువగు జై 
మహాత్ముల సూత్రముల నీవ్ర కనక 


లద౦డలు, 


ను విచారము నన్ను బాధిచుచున్నది, 
శంక; == (నవ్వి) మండ నా! విబారింపకు 
ము, ఆ సూతములశెంతమాతిము నీ 
గహించిన యర్థము కాదు, అవియ నాచె 
ప్ప సిభాంతమునే ప్రసాదించునుగా నిళర్శ 
బ్రహ్మానే పోతిపాదించునవిగావు- 


మండ; _ నమైనను నాకాబాధ పోన్ర 


టలేదు మవోత్మా! నిష్యారణముగా నపా 


గములను కల్పించి నా గురుస్తూత ముల 
ఖండించిలివిగదా? [కన్నుల సీకునించును] 

శంక:__. మండనా! విణారింపకుము, 9 
దిగో నీస౭చేహ నివృత్తి చేవదన న్నే. 
మహాత్మా! నమస్సులు, తమ సూత్రముల 
కునా సిధాంతముల"ే మై న మత భేద 
మున్నదా? 

బై మిని:___ మండనా! నాయభి పాయ 
మే శంకరుని యభిప్రాయము. ఆయన న 
నుసరించుము, నిష్పందేవాము, 

మండ: ధన్యోస్మి మవోతాా...ఇక 
తమ చరణ శరణము పొంది తిని. ఇక 
నీశిష్యుని శాశించి తరింప చేయుము. 

[ఉభయభారతి పివేశించును,.శంక 


రుడు మండనునికీ సన్యాసమిష్పించు దృ 


ప్టీళో నామె వైపు చూచును] 


హిందూసుందరగి 


ఉభ!_ [ఆయన అ పాయము x9 
హించి] శంకరా! తెలిసినది ఇదంతయు 
చేను పూర్వమెరింగిన దే నీఫ్టు కేవలము శం 
శకుని యవతారనువు, ఐనను నీకిప్పుడు 
పూర్ణజయము లేను. అగ్ధాంగిని జయిచని బే 
నీజయ మర్గజయమేగదా? నన్ను జయించి 
నాభీర్సనప్పుకు శిష్యునిగా చేసికొనుము, 

కంక; అమ్మా! నీవ్రమాతిము సా 
మాన్యుకాలవా? సరస్వతి వే కాడా? ఐనను 
కీర్తికాములు స్త్రీలతో వాడించుట అసభ్య 
వసొప్‌ద్దేలు 'చెప్పుచుందురు. శాన సండే 
హించుచుంటిసి. : 

ఉభ!_శంక రా! ఎంత వెరివాడవ్ర, 
పూర్వము యాజ్ఞవల్కిగార్లితోడను, జన 
కుకు సులభతోడను వాడింబి తవు మత 
ములు- నిలుపుకొనలేదా? నీ నుతపితిప్ప 
సిలుపుకొందమను నాశయున్నచో నన్నో 
డిచి అప్పుకు నాభ ర్తను నీబుష్టానుసార 
ము చేసికొనుము. అంతవర కాయనను తా 
కుకుకు నీకు తాహతు లేదు. 


స్‌ వపా టటుపిగి aA సభలో గం 


కరుశామెశో పదునేకు డివసములు ఎకె 
ఠి ష్య విగ్గు! వది 
రివి లేక దివా రాత్రములు | వాడిం చెను] / 

ఉభయ, [ ఈతకు జాల్య్వముడే స 
న్యసిం చిన మాట త అచి] శంకరా! అన్నిటి 
కన్నియు చెక్చి ఖండించితివి ఇదిగో ఇది చి 

ఆ్యరి | 
వరిప్కశ్న . ఇఏ చెక్టి ఫూర్గజయమునందుము. 
(మన్శథకళ లెన్ని. అవియే స్థానములందు 
డును. ౩ ఖఫవ్న పతీములందు 
స్థితియెట్లు, స్ర్రీయం దెట్లుంమను, పురుషుని 
యం చెటుుకును? క 

గ్‌ 

ధ్‌ రక్ష [తనలో] ఓహో! గట్టచిక్కు 
కెచ్చిషైనదే? తది చెప్పిన ఆశ్రమ భంగ 
ము, చెప్పకున్న జయభంగము అసి ఆభో 
చించి] అమ్మా, ఈపిశ్నకు సాకు సమా 
ధానమిచ్చుటకు ఒకనెల గడువు కావ లను, 
దయయుంచి యిమ్ము, 

ఉభ:--స౫! ఇచ్చికినిపొమ్ము. 

(అందరు నిష్కమింతురు] 


DD 3995 eve అ 


వ్యాన పో క 


థ్‌ జ్‌ గ శ 
వ గై కమెయగు చు ర 
థ ము కూడ లే 0%) మయి ౧ చ ఎ 


వ్రు 
యు... 


— 


రచయిత; 


దువ్వూరి సూర్య నా రాయ ఇ మూర్తి 


(టి న్యావహారిక భాష యుక నియమము లేక బయలు జేరుచున్న ది. . 
వడుచున్న నీ వ్యావహారికమువలన విలక్షణమైన యొక కృత కాం ధము తయారగుచున్నది.. 


pr een be 
.నియమము లేక వెలు 


నియమ 


.రహీతభాషనుండియే త్మదూపమైన సంకరభాష, కృతకపదజాలము పెచ్చు ఇురుగుచున్నది...'] 


నేడు భాపావిషయమై పండితు లనేకు 
లనేకనూర్లములను |త్రొక్కు.చున్నారు, ఆం 
(ధభాపావల్లి 'వేయితలలెత్తి (పాకు రోజు 
లో భాష శేనల| గాంధిక వ్యావహారికము 
లో నేదియో నొకరీతి నడువవలెనన్న నది 
యున్నటికిని. చెల్లుబడికానిదే, అవనరమును 
బట్టి వాడుకొనుటకు రెండుభాషలును ఉండి 
లీరవలయును,. అందు ముఖ్యముగా రూపక 
ములు, కధలు (వాయుటకు వ్యావహారికము 
లేకున్న నేటి ప(త్రికాయుగము ' పలునురకు 
సుబోధము కానేకాదు, పరమార్థమాలోచిం 
ప రమణీయార్దస్ఫూ ర్తి యున్నపుడు భాష 
యెట్టి దై నను చాధలేదు. పాత్ర వెండిదై నను 
బంగారుదై నను పాత్రలోని పదార్థము యొ 
క్క_ మంచిచెడ్డలనే భోక్త పరిశీలింపవ లెను, 
"తాను భుజించునది పదార్థ ముగాని పాత్ర 
కాదుగాన, దీనినే “చమ త్క్మా_రజనక భావనా 
విష మార్థ ప్రతిపాదకశ బ్ద ః కావ్యం” అని పె 
దలు చెప్పినారు, అనగా కావ్యత్వసిద్ధికి భావ 
నోల్లి ఖత మైన యర్లముగల శబ్దమున శే య 
ర్ల తకలదుగాని యనర్గవత్తుకు తాన్ర లేదు, 

(పస్తుతము నేటి వ్యావహారికభాష యొక 
నియమము లేక బయలు బేరుచున్నది. "దేశ భేద 
మునుబట్టి వ్యవహార భేదముండుట నహజమే 
మొనను భిన్న దేశ ప్రయు_క్రపదస్వరరూప వ్యా 


వసాోరిక భేదము నటుంచి తీక్కి_న నియమ 
ములలోనె న సారూప ముండుటలేదు, ఒక 
జిలాలోని లేఖకుల 'భాహయెన నొకతీరున 
నుండదు: నియమములేక వెలువడుచున్న నీ 
వ్యావహారికమువలన విలక్షణమైన యొక 
కృత కాం(ధము తయారగుచున్నది. ఇది వ్యా 
వహారిక గౌరవమును న్యూనతపజచుటయె 
గాక తన స్వాభావికత్వమును చెజుఫుకొను 
చున్నది. కనుక నే (గ్రాంధికవాదులచే పరిహాన 
పాత్రమగుచున్నది, 

ఈమధ్య 'ప్రబుద్ధాం(ధలో శాన” అను 
చేరున నెవరో గిడుగువారినిగూర్చి (వాయుచు: 

“వ్యావహారిక భాషకి హక్కు భుకాల్లోంచి 
తప్పిపోయిన గురువీఠాన్ని మళ్ళిదఖలుపరిచిన 
వా రీయిద్ద రే, (రెండవవారు గుర జూడ అప్పా 
రావుగారు)’ 

“రామనూ ర్థిపంతులుగారు భాపయొ 
స పూర్యో త్త రాలన్ని కుణ్నంగా తెలిసిన 
పండితులు 

“పంతులుగారి సింహగర్జ నలు భాషాతత్యా 
న్ని బోధవరిచాయి అని యుదాహరించినారు, 

కాని వీరిరువురరచనలను పరిశీలింపగా 
సంత విశిష్టత వరిలో. గనబడ లేదు. (ప్రధ 
మోప ేశికులగుటచే నిట్లు (బ్రాసిరేమో య 
నుకొంటిని. 


౬౧౫౨ 


వ్యానహారి కాం ధృ 


గిడుగువారి న్యావహాోరిక ము 
| అనలు వ్యనహారమనగా మనము నిత్యము 
వాడుకొను జీనభాష, ఇది ెండుపిధములు; 
శిష్టజనవ్యవహారము, పామర వ్యవహార మని, 
ఈన్యవసోరత్వమన్నది (గ్రాంధిక భాపను ప్ర 
త్యయ, వ్యాకరణ శార్యయు కృముగా నుచ్చ 
రెంపకపోయినంతవమూ(త్రమున  నలవడునది 
కాదు, వ్యావహారికమందు చక్క ని యర 
స్పూర్తి, యొకవిధమైన యాపవారికము 
గలదు. ఈ భాపాన్వరూపమునుగూర్చి (శ్రీ 
గిడుగు రామమూర్తి పంతులుగా నే “వ్యాన 
హారికభాష అనేది శిష్టజనులు వ్యవహార 
నుందు, సంభాపణలోనున్ను వాడుకొనే భా 
పూ అని నిర్వచించినారు. వీరి మతానుసార 
ము వీరి వ్యానహానికము పరిశీలింప నందెంత 
యో యస్వాభావికత్వము కనుపించును. వీరి 
యపస్పకవీయవీఠ8కయ్యు, సీతాపతిగారి ఛందోద 
ర్పణ వీఠికయు వీరిసిద్దాంతేమునకు లొంగనివి, 
ఖం దుభయభ"పానాంక ర్య మెక్కు_వగా ను 
న్నది, (గాంధికమే (వాయ నెంచి పొరపాటున 
నడుమనడువు వ్యవహారపదములను వాడినట్లు 
పాఠకులకు తోచక మానదు. అనలు శాస్త్ర 
విషయములను క్ల ధలు(వ్రాసెడివ్యావహారిక 
ములో (వ్రాయలేకున్నను తత్పాంప్రదాయ 
ములు పూర్తిగా పాటింపవచ్చునుగ డా 1 
అట్టుగాక వీరు (గ్రాంధిక మే (వాయుచు నడు 
మ నీ[క్రింది పదముల జొనిపినారు___ 
“కనబడుతున్నది, (వ్రాస్తూ, (వ్రాసుకొన్న, 
తిరిగీ గ దక్కి ౦చడము, ఉంటుంది, చెప్పి తే, 
వచ్చేది.” 
ఇత్యాది పదములు కలివినంత మాత్రమున 
వహారిక మనజాలముగదా?వారి సిడాంత 
(ప్రకారము చూడ నందు త త్పాంప్రదాయ 
ములే కనబడను, సైవంటి పదములు నూ 


ముకూడ కృతక మేయగుచున్నది 3 


E£ 


8, కోటికి బొనివినంత మా(త్రమున నే దానికి 
నంభాషణలోని వాడుక సీద్గింపదు. మొ లె 
ముప వావహారికభాపకు. వీరభాపలో నే 
మూత్రము తావులేదనవచ్చును._ అట్టిస్థితిలో 
సం ఖ్రామక్ను (త్రిశ ంకుస్వర్ల మేగలి_ 
గురుజాడవారి వ్యావహారిక ము 

గురుజాడ అప్పారావుగారు దిద్దు బాటు 
అను కధను వ్యావహారికములో నడవినారు. 
కవిభాపితములు మాత్రము శుద్ధ (గాంధికము 
లోనే యున్నవి, 

“ఎంత ఆలస్యముచే స్పిని+ పోకిరీమనివీ. 
వలె”-ఇందు గీసిన పట్టుల వ్యావహరమందు 
మార్పుండి తీరును, ఇమే మటీకొన్ని : “గట్టిగా 


విలిచితే కమలిని లేవగలదు.”* విలి స్తే, లేవ 


గల్లు అనియు “పిలు స్టే అనియు వాడుక, 
వీరు *పిలిచివరకు (గ్రాంధికమును, ఆ వెనుక 
వ్యావహారికమును జోడించినారు, “రాముడిని 
లేపగల్లితినా వేషమువెయ్యవచ్చును” ఇది 
“నావుంణ్ని చేచేనంచే.. - వేషం వెయ్యొచ్చు - 
లేక- వెయ్యవచ్చు? అని స్వాభావికోచ్చారణ, 

ఈ  కధయందలి పామరోచ్చారణగూడ 
తబ్బీబ్బులుగా నే నడచినది. 

“ఫుట్టినారింటికి యెలానంకే లెంపలాయిం 
చి కూకో బెట్టాలిగాని మొగోరిలాగ రాతలూ 
కోతలూ మప్పి తే ఉడోరం ఫుట్టదా చాబూ! 
యాఫు-నానంతాను,” 

అని యింతయానగా మాటలాడు డాసీ 
రాముడు మజికొన్ని పట్టుల *నాశేంబోధ 
కాదు, అననుబాబూ ! అలకచే స్తే అంత 
వారుకారనా ? చెప్పలేనుకాని, శెలవిస్తారు, 
వీధితలుపు” అని (గ్రాంధికోచ్చారణ చేయును. 
శృ చ, న, భేదమువిడిచి మాటాడు వానికే 
నడుమ నిట్టి యుచ్చారణ మన్వాభ"వికము 
గదా? టకారముచ్చరించుటకు తశారము 


౬౧౮ 


పలుకునోరు కొన్ని చోటుల టకార మచేపని 
గా పలుకును, 

వీర *ప్రేేేమిటి అను కధలోగూడ నడుము 
నడుమ (గాంధి కావదారముతోడనే పదములు 


పలికినవి, 
“క్నేత్రంగలదు. కొండలనంతటను, ' ఇవి 


మాచయుటేకే మేం వెళ్ళేం, వుండెను (ప్రాణ 
ములనయినా, యిత్తుముగాని దానిని యివ్య 
జాలము, ఒకనాటిరా(్రి, స 
ఇట్టి వ్యావహారిక విరుద్ధ నం్యప్రడాయములు 
ఎక్కువగా నున్నవి, 
వీరిము త్యాలనరములలోగూడ వ్యావహా 
రికము మృగ్యము, చూడుడు, 
“మెచ్చనంటూ వీవు 
నీవిక 'మెచ్చకుం టే మించిపాయెను . 
కొయ్య బొమ్మ లె మెచ్చు 
కళ్ళకు కోమలుల సౌశిక్కు_నా *’ 
ఇందు స్యభావసిద్దమైన శిష్టవ్యవహార 
మెంతకలదో (గాంధికభాపు యెంతేకలదో 
నహృదయు లెరుగకపోరు, ఐఇశ్లే వీరి లవణ 
రాజుకధ్య డామన్‌ విధియన్‌, మొదలగు పద 
ఖండికలు తొంబదివంతులు (గాంధికము గ 
డను, పదినంతులు వ్యవహార భాషతోడను 
నడచినవి, ఆడవిల్లలపాటలు, దేశభక్తి ఈ 
శెండు నెక్కుడు వ్యావహారికమున నడచినవి. 
ఒకచోట “గల్ను, మాట్నిజం,” అని (ప్రయో 
గించిన నోరు మటియొక-చో *కలను, కలదు, 
మాటనిశ్చయం” అని పలుకుచుండును, ఈ 
(గంథమందలి వ్యావహారిక భావకన్న పీరి 
కన్యాశుల్క_మందలి భామ న్యాచురల్‌ గా 
నుండును, దూరదూరముగా నస్వాభావిక పద 
(ప్రయోగముకలదు, 
చింతా దీకీతులుగారి వ్యావహారికము 
దీక్రీతులుగారు శబరి యను నాటకము 


ఆంధధృ్యభూమీ 


వ్యానహారిక భాషలో (వాసినారు, ఛి 
మృదువు, తన్మయతి పొడకట్టును, కాని (గ్రాం 
ధికవానన పూర్తిగా విడువలేదు, 

“అవునమ్మా అవును, క్రద= కు "నమ 
కను అని మారన లను, 

అయిపోతున్నా వు. ఐపోతున్నా వు, 

నేర్చుకొంటవి.___నేర్చుకొంటాయి, అన్తే ; 
పారిపోతాయ్‌ , ; 

వెళ్లు తాను... వెడతాను, 

పధ్నాలుగళ్లు_పద్ధానుోళ్ళు, 

ఇట్టిమార్పు వాడుకలోని సాం(పదాయ 
ము, కొన్ని చోట్ల “వ్యాజము, దూరము, ఆ 
కాళము ల్లని మువర్ల కముతో (వ్రాసి “ఆకా 
ధించడం, కోపం, సహాయం, కోసం, చిత్ర 
కూటం, వనవాసం” అని వా క్యాంత పదాంత 
ములయందు ' సున్నగా (వాయుదురు, కథ్టక్రుగా 
త్తును, వాడుతావా, ఇదుత్వమును, పెట్టుకొ 
న్నది.” ఇందొత్వమును (గ్రాంధికముల్సు* చెప్పు 
తావు చెప్పితే "అన్నచోట *చెబుతోవు, 
చెబితే, చెపుతే” అని వ్యవహారము, ఇది (శ్రీ) 
పాదవారు వాడుదురు, మొ _త్తముప్రై వ్యావ 
హోరికనియమములు సరాసరిగా నడువటబేదు, 
ఇది పాత్రలభావ, వీరిసాంతభావ చూడుడు, 

“జింక లకున్న చురుకుదనము ఆమెకు కద్దు, 
ఆమెకళ్లు యావనమదమును వెళ్ళ (గ్రక్కు 
త్రున్నవి.” i 

ఇందు గీచిన పదములు శిష్టోచ్చారణవ్యవ 
హోరమున వేరుగా నుండును. దీనిని బట్టి 3 
భాషలోకూడ ' నెగుడుదిగుడులు కలవనియే 
నానమ కము, 

శ్రీపాదచారి వ్యావవోరికము 

సుబ్రహ్మణ్య కా స్రీ గారు "పెక్కు. కధలు 
(వాసినారు. వ్యావహారికము (వాయుటలో 
న్యభావ ముట్టిపడుచుండును, అందొక మాట 


షల్యాో 


_ వ్యావహారికాం ధృ 
యు శిష్టన్యనహారమును చాటగు, స్మాత్రలో 
లీనమె వ్రాయు. పరిణత ప్రజ్ఞులు, కనుకనే 
చక్క-నిభాప వీరికలనడినది, వీరిభాస చనువు 
నప్పుడు పాత్రలు సాభినయముగా క్షం డ్డ 
యదుట నిలుచును, కోథాభాషతలోశచేగాక్ర శా 
నీయ వ్యానములవోగూడ వీరి భాష పాలు 

ను, వీరినలె వ్యావహారికము (వాయు 
వారు చాల తక్కువ, నోరు, చేయికూడ ఛా 
గుగా తిరిగినవి, 

ఏరి వడ్లగింజల కధనుండి :___ఈ కధయం 
చే సకృత్తుగా వ్యవహారమునకు పనికిరాని 
(గ్రాంధిక సాం(ప్రదాయములు: దొరలినవి, అవి 
మైనను చాల తక్కువ, 

“స్నానపుగది, అంగాశ్ర్రఫుగుడ్డి ఇందు 
ఫుగాగమము వ్యాక రణసాంపప్రదాయము, 
పా షనౌలగది. అంగా శ్ర్రంగుడ్డ" అనిన బా 
గుండును. ఇశ్షు “భూమిమీద భామ్మోద 

చేతిలో... చేతులో 

కబురుచే స్తాము లే. . . చేస్తాంలే, 

'అనిగచా వ్యావహారిక సాంప్రదాయము, 
ఇంతకు వీరిభాషలోని సుగుణము పై వారి 
భాహలోవలె శబ్లములుగాని (క్రియలుగాని 
(గ్రాంధిక (ప్రత్యయములలో నుండవు. అట్లని 
నియనుములేకపోలేదు, ఏపదము నెట్లుచ్చరిం 
తురో యశ్ర్రు యున్నిచోటులనై. న వాడుదురు, 
తామొకసారి పలుకుకొని (వాసినట్లుండును. 
ఈభాపు కొకవిధమగు స్రాండర్లు వీరిలో 
దొరకును. 

ఇ క్లైవరియిష్టము వచ్చినట్టు వారు వా 
యుచున్నారు, ఇట్టి యన్య్వాభావిక ఫుభొాప 
పెరిగి యిది విలత్షణమైన కృత కాం్యధ్రమును 
పుట్టించుచున్నది, భాషలోని (గ్రాంధిక వ్యావ 
హారిక్షనంకరము పదములలోసనికికూడ దిగి 
నది, అట్టు (వాయుట యందమనియో లేక 


ముకూడ కృతకమేయగుచున్నది 


౬౧౫ 


యెవరియిప్లానుసారము వారు (వ్రాయు కే 
ఏతద్య్భాపాలతృణమనియో వారి యాశయ 
మై యుండును, కోందణీ ర చనలనుండి 
“మాచుతోోంది.” ఇందు “చూచుివజకు 
(గాంధికము : తోంది వ్యావహారిక ము, ఇట్టి 
పదములు వినుసరికి కటువుగానుండును. ఇట్టి 
వే *“ముందుపనివూచుగుందూ!, మాకుతోచు 
తోంది” మొదలగునవి, *విచారింపతగ్గ విష 
యం ఏమిటంక ఇందు (గ్రాంధికత్వము 
(ప్రయోగింపబడినది.  వ్యావహారికదృష్టితో 
జరుగునో రీవదమున కుంటువడితీరును, క నబర 
చేరు” ,ఇది *కనపరిచేరు .అని వాడుక, ఇందు 
నరశళాచదేశము రశారముపై నత్వము (గ్యాంధిక 
యు క్తములు, ఇట్టి పదములనుండి *కనంబరు 
స్తే కనంబరుస్తా” ఇత్యాది రూపములుగూడ 
మున్ముందు పుట్టును, “పారిపోతవి, ఉంటవి 
ఇట్టివి (గాంధిక భాషలో నున్న “రామునివి, 
నావి, తిన్నవి” మొదలగు “అవి” కలసినవాని ' 
లోని యెనాలాజీ ఐయురిడును, ఇది వ్యవహోరో 
చ్చారమందు (ప్రసిద్ధముకాదు. * “(వ్రాసును” 
ఆహా! ఏమి వ్యవహారము, 
టుంది” అనినభాగు, దీనినిబట్టి “(వాసు 
చున్నది కూడ బయలు చేరవలసిన చే, అనలు 
“రాతి తప్ప “వాతి వ్యావహారికములో 
లేనేలేదు. వీనినిబట్టి ఉంటది, 'వెళ్ళది ఇత్యా 
దులును *తోసును, (మోసును? మొదలగు 
నవియు మన కున బయలు చేర 
వచ్చును, చేసీ వేసీ ఊర్కొనుి గూడ 
నిట్టి వే, 
మజీయు నిందు కొన్ని సంధులు చేసిన 
పరుల కర్ణబోధ కానేరదు, అట్టివి చేయకుం 
డుట మంచిది, “నూవిల్లింటికి వెళ్ళింది, మా 
అప్పిచ్చింది” వీనివలన పాఠకులు చదువు 
నపుడు సరిగ నర్గముగాక, పిల్లి, అప్పు, అను 


“రాసూణఉం 
సీ 


౬౧౬ 


నభీ|ప్రాయములు తీసికొంకురు. ఇట్టి నంథు 
లున్ను పెద్దలే చేసినారు, 

అన్య చేశ్యపదములు వ్యావహారికమున 
వచ్చునపుడు వానిని నంన్కరించి (వాయుచు 
న్నారు, (గాంధికమందై న సీనంస్కాార మవ 
నరముగాని వ్యావహాోరిక్రమం దనవనరము, 
ఆపద వ్యవహారము మనమెట్లు చేయుముమో 
త(ద్రూపముననే దింపుట మంచిది, లేనిచో 
దానియందలి యందము మందగించును, 
చూడుడు : 

“ఖాతరీ, ఫకీరు, ఫిర్యాదు” మొదలగునవి 
“కాతరా, పకీరు, విర్యాదు” అని (వాసిననే 
సొంఫ్థ, అంతేగాని వాని నిజూపములతో 
(వాయకూడదు, మన వషవపహారములో *క్షిర 
ననాలు, మేశేజిి అనియే రణగలదు, 
దీనిని క్లే (వాయవ లెనుగాని తద్భాపాసాంప్ర 
దాయ(్రకారము, *కెరోసిన్‌ ఆయిల్‌” “మేరి 
' యేజి అని (వ్రాయుచున్న స్వాభావికత్వము 
కిట్టునా ? మజీయు *లాంత రిల్లాపట్రాి అన్న 
దానికిని *“లేం..ైన్‌ పటా” అన్న దానికిని భేద 
ములేదా+ ఇం టేది స్వాభావికోచ్చారణకు సరి 
పడునో సులువుగా తెలియును, ఇక్షు “ఖులా 
సా. ఖూనీ శ బ్రములు.*కులాసా, కూనీ” అని 
(వాయన లెనేగాని మార్చ రాదు, 

ఇంక లేఖనమందుగూడ కొందటు చేసా 
ను అని (వ్రాయుదురు, అంతకన్న 'చేశేను” 
అనుట మంచిది, ఇక్షు యితరములగు పదము 
లందు “తిళ్లును, అడిగేను, ఇచ్చేను” అని (వా 
య్సుటబో నే ర సామిప్యము సిద్ధిం 
చును, *కోరసాగారు అని (వాయుటచే *ఖలే 
దారుగారు, దివాన్‌ జీగారు వలె సీ “కోరసా 
గారు కూడ [క్రియగా భాసింపక నొకవ్య క్తి 
గా తోచి యర్షముకువురక యాలోచించు 
వారు గలరు, అనునాసికోచ్చార ణగల పద 


అం(ధృ్యభూమి 


ముల కర్గానుస్యారము చేర్చి గురజాడవారు 
(వాయుదురు. 'ఏంవేవ్‌,” వలె, ఈయాచార 
మితరులభో నుండదు, ఉచ్చారణకు తగిన 
(వాత యే, 

నియమరహితభాషనుండి  యేత్మద్రూప 
మైన నంకరభాప, కృతకపదజాలము పెచ్చు 
సెరుగుచున్నది, ఇది శేవలము కృతక మనక 
తీరదు, ఇట్టి పరిస్థితులలో వ్యావహారికభ'పా 


జ ( లో 
వాదులు, అల్పజ్ఞానముగల పండితమ న్యులు 


వచ్చీరాని (ప్రాచీన కావ్య భాషలో, నిర్దుష్ట 
ముగా కావ్యభ- పు (వాయగలవారు మిక్కిలి 
అరుదు, (వాయబూని చేతకాక కృతక భాష 
సృజించి ఆంధ భ-పకున్నూ 
మున కున్నూ హోనికలుగ జేస్తూన్నారు.' 
అని (వాయుచు నియమములేని కృతక 
పదశిలల నెగుడుదిగుడుగా నమర్చి నియమ 
సుధాబంధనములేకనే యీ వాజజయమపహూోే 
న్నతసౌధమును నిలబెట్టుచున్నారు. కొంద 
జుత్సాహవంతు లీసౌధ మింద్రభవనమే య 
నియు, నీ శిల్పచ[కవ ర్హులు కిరటమాంధాత 
లనియు పొగడుచున్నారు, నిర్మితి పూ ర్తి కాక 
మునుపే కొంద రంతెస్థులలోని కెక్కు_చు 
న్నారు. పండితపూ త్కారములచే సౌధ మల్ల 
లాడుచున్నది. ఇప్పటికై న కర్త వ్యమూహిం 
చి ఈ వ్యావహారికమునకు నియమ మైన 
పునాదులు నిలిపి సాధ్య మైనంతె ' యభివృద్ది 
లోనికి తెచ్చి నియమరహితభాషయను తప్పు 
పేరును తవ్చించి వేయుదురని నేటి శిల్ప ప్రభువు 
లకు మనవిచేయుచున్నాను. ఆంధ్రు లొక్షరి 
ఫొక రతీతముగా పొగుడుకొనుచు కారంసా 
ఫల్యమును గూర్చి యర కుశిలో-నే పూర్ణా 
నంద మొంది ఎమిష్టమున్న న్యక్రుల నెల్తి 
వేయుట సర్వక శానాశన హేతువని (గహీం 
తురు గాక! 


వాచ్మంకు 


